మేకా సత్యనారాయణ శాస్త్రి (బాంబు) 


జననం : 04-12-1955 
మరణం : 28-02-2022 


మేకా సత్తనారాయణ శాస్ర్తీ (బాంబు) స్మారక వేదిక. 


పిఠాపురం 


విజులెన వాఠకులకు DZI 
లా a —° 


మంచి మనిషి, మానవతావాది, ప్రజల మనసుల్లో పదిలమయిన స్థానం 
ఏర్పర్చుకున్న (ఫ్రీలాన్స్‌ జర్నలిస్టు, సోషల్‌ యాక్టివిస్టు, పర్యావరణ ప్రజా ఉ 
ద్యమకారుడు, అందరూ బాంబు అని ప్రేమగా పిలుచుకునే శీ మేకా 
సత్యనారాయణ శాస్త్రి గతించి ఏడాది. ఈ సంవత్సర కాలంలో చాలా మంది 
లాగానే మా కుటుంబానికి కూడా ఆయన లేరన్న దుఃఖం నుండి తేరుకోవడానికి 
సమయం పట్టింది. 


అన్ని వేళలా అభయాన్నిచ్చే ఒక భరోసాను అకస్మాత్తుగా కోల్పోయిన 
భావన స్వయంగా మేం అనుభవిస్తూనే ఉన్నాము. అయినా, కాలం తనదారిన 
తాను సాగుతూనే ఉంటుంది కాన ఆయన స్పూర్తితో నెట్టుకళ్ళడమే కర్తవ్యంగా 
తలచి ఆయన గురించి అక్షరాల్లో వ్యక్తమైన అనేక అభిప్రాయాల్ని ఇదిగో ఇలా 
చిన్న పుస్తక రూపంలో మీ ముందుకు తీసుకువస్తున్నాం. 


అంతులేని డైమాభిమానాల్ని ఆయన పై కురిపించేంత మంది 
అభిమానులు,మి(త్రులు,బంధువులు ఉన్నారని మాకు తెలుసు. ఐనప్పటికీ, 
సమయాభావ సమస్య, అలాగే సమాచార లోపం వలన ఎందరెందరో ఆత్మీయుల 
విలువైన అభిప్రాయాలకు, ఇందులో చోటు కల్పించలేక పోయాం. అందుకు 
క్షంతవ్యులం. వివిధ సాంకేతిక కారణాల వల్ల, అలాగే అసలు పుస్తకంగా తేవాలా 
వద్దా అనే మీమాంస వల్ల చివరి క్షణం వరకూ ఇదిలా వస్తుందని మేమనుకోలేదు. 


అయినప్పటికీ, ఎన్నో అవాంతరాల్ని అధిగమించి ఇదిలా రావడానికి 
సహకరించిన అందరికి పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు. హడావుడి 
పెట్టినప్పటికీ వారి భావాల్ని పంచుకున్న హితులూ, ఇదిలా రూపొందడానికి 
కారకులైన శ్రేయోభిలాషులకీ, సాంకేతిక సిబ్బందికీ కృతజ్ఞతలు. ఇందులోని 
లోపాల్ని మార్పులు - చేర్చుల్ని సూచిస్తే భవిష్యత్తులో సరిచేసి మలి ముద్రణలో 
మరింత సమగ్ర పర్చడానికి శాయశక్తులా మా వంతు ప్రయత్నం చేస్తామని 
మనవి చేస్తూ, సెలవు. 


మేకా సత్యనారాయణ శాస్త్రి (బాంబు) స్మారక వేదిక, 
పిఠాపురం , కాకినాడ జిల్లా, 


ఏక వ్యక్తి సైన్యం - మేకా సత్యనారాయణ శాస్త్రి (బాంబు) 3 


ఏక వ్యక్త సైన్యం 
మేకా సత్యనారాయణ శాస్తి (బాంబు) 


ఉత్తరాంధ్రలో పుట్టాడు. ఉద్యోగం కోసం 
ఎక్కడెక్కడో తిరిగాడు. ఎన్‌ కౌంటర్‌ పత్రిక 
వ్యవస్థాపకులైన ఇద్దరిలో ఒకడు. తరువాత 
ఏకంగా దశరధరామ్‌తో విభేధించీ 
“ఎన్మాంటర్‌ దశరధరామ్‌ బండారం” 
పుస్తకం రాసి దుమారం రేపినవాడు. 
లెక్కలేనన్ని పత్రికల్లో పనిచేసినా ఫ్రీలాన్స్‌ 
జర్నలిస్టుగానే చెప్పుకునేవాడు. నిఖార్సైన 
పాత్రికేయుడిగానే నిష్రమించినవాడు, 
బాంబుగా కత తెలిసిన మేకా సత్యనారాయణ శాస్త్రి! 


లా చేసాడే కానీ అబద్దాలు చెప్పాల్సి వస్తుందని లాయరవలేదు. 
రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడిగా మెలిగి, రాజకీయాలలో 
నిలదొక్కుకునే అవకాశం ఉండి కూడా రాజీపడే మనస్తత్వం లేక మౌనంగా 
తప్పుకున్నాడు. అనేక సంక్షోభాల చట్రాలలో తానెవరి పక్షమో తేల్చుకోడానికి 
తప్పటడుగులు వేసిన సందర్భాలకూ కొదవలేదు. అయినప్పటికీ చివరి దాకా 
ధైర్యంగా నిలబడ్డ విలక్షణ వ్యక్తిత్వం ఆయన సొంతం! 


ప్రజాపక్షంగా హై కోర్టులో కొన్ని వందల ప్రజాహిత వ్యాజ్యాలు 
వేసాడు. చిన్న కోర్టుల్లో అయితే లెక్కేలేదు. మద్యపాన వ్యతిరేక ఉద్యమం 
మొదలుకొని మానవతావాద ఉద్యమం వరకూ ఎన్నో సంఘటనల్లో 
పాల్గొన్నాడు. ప్రజాపక్ష సామాజిక కార్యకర్తగా మూడు సార్లు ఆమరణ నిరాహార 


దీక్ష చేసాడు. చనిపోవడానికి రెండు నెలల ముందుకూడా త్వరలో ఆమరణ 


4 మేకా సత్యనారాయణ శాస్తి (బాంబు) - ఏక వ్యక్తి సైన్యం 


నిరాహారదీక్ష చేస్తున్నట్లు ప్రకటించి తరువాత అనివార్య అనారోగ్య కారణాల 
వల్ల విరమించుకొన్నారు. పర్యావరణ కార్యకర్తగా అభివృద్ధి పేరుతో బడా 
కార్పొరేట్‌ కంపెనీల ఆక్రమణలకి వ్యతిరేకంగా నినదించాడు ! 


ప్రతి పబ్లిక్‌ హియరింగ్‌లోనూ ఆయనదొక బలమైన ధిక్కార గొంతు. 
ప్రతి ప్రజాతంత్ర పోరాటంలోనూ ఆయనది కీలకమైన ప్రజాస్వామిక స్వరం. 
విభేధాలు, వివాదాలు ఎలాగూ ఉంటాయ్‌ కానీ జీవితాంతం తాను నమ్మిన 
విలువల కోసం ఉద్దేశించిన మార్గం, అదెంత కష్టమైనదైనా తదేకంగా నడిచిన 
ఆయన ఎందరికో స్ఫూర్తి! 


మనుషులంటే ఇష్టపడేవాడు, మమతలంటే ప్రాణమిచ్చేవాడు, 
చివరిదాకా అందరితో ఆత్మీయంగా కలిసిమెలిసి జీవించడమే జీవిత 
పరమార్ధం అని భావించినవాడు, ఎవరికి ఏ ఆపద వచ్చినా నేనున్నానంటూ 
ముందుకు వచ్చేవాడు, “బాంబు గా అందరికీ తెలిసిన మేకా సత్యనారాయణ 
TR మరణం ఒక తీరని లోటు ! 


బతికుండగా ఆయన వద్ద శిష్యరికం చేసిన ద్రోహులే డబ్బు కోసం 
వెన్నుపోట్లు పొడిచినా నవ్వి ఊరుకున్న ఉన్నతుడాయన. ఎంతో మంది 
ఆయన పేరు చెప్పుకుని దందాలు చేస్తూ, దండుకుంటూ కూడా ఆయన్నేదో 
తామే పోషిస్తున్నట్లు కపట నటనలు చేసినా ఎన్నడూ పట్టించుకోని పిచ్చివాడు. 
అందరూ మనవాళ్ళే అనుకుని చివరికి గడ్డి కరిచేందుకు సిద్దపడ్డ మిత్రుల 
చేతే చాతకానివాడుగా చూడబడ్డవాడు. నిజంగా అందరినీ తన వాళ్ళుగా 
ప్రేమించిన పిచ్చివాడు...! 


ఈ రోజు ఆయన లేడు, ఆయన నడిచిన దారి ఉంది. ఆయన పేరు 
చెప్పుకున్నా, లేకున్నా కూడా సిగ్గులేకుండా ఇక ఏ దారీ లేక ఆ దారే గతని 
అందులోనే నడుస్తున్న బడుగ్గాయిల బతుకులు ఆయన నీడలోనే తెల్లారతాయ్‌. 
జీవితాంతం ఆస్తులు, అంతస్తులు, గోదారిలో ఇళ్ళూ, రాదారి పక్కన 
బంగళాలు కట్టుకుని సైతం కంటి మీద కునుకు లేకుండా బతుకీడ్చే ఏడుపులు, 


ఏక వ్యక్తి సైన్యం - మేకా సత్యనారాయణ శాస్త్రి (బాంబు) 5 


ఎంత ఉన్నా ఎప్పుడూ పేదరుపులు అరిచే గొంతులూ, అత్యంత సుఖంగా 
ఆయన్ని వరించిన మరణం సాక్షిగా మొద్దుబారిపోయారు. అప్పటిదాకా చేస్తూ 
వచ్చిన దుష్ప్రచారాల సాక్షిగా కొయ్యబారిపోయారు! 


ఎలాంటి మరణం అది. క్షణంలో చనిపోవడం. నిద్రలోనే తనువు 
చాలించడం. పోతున్నట్లు తెలియకుండా పోవాలనే ఆయన కోరిక కూడా 
చివరిగా నెరవేరడం. ఆయన గురించి తెలిసిన అభిమానులకి అదెంత 
సంతోషకర విషయమో, కపట భక్తితో ఆయన పై అవాకులూ, చెవాకులూ 
ప్రచారం చేసిన వారికి అంతే బాధాకరమైన విషయం. వాళ్ళే ప్రచారం 
చేసినట్లు, కాలం ఎవరి పక్షమో బాంబు మరణం రుజువు చేసింది. అంతటి 
మహోన్నత మరణం మహానుభావులకే చెల్లింది, మైండిట్‌ 


మద్యపాన వ్యతిరేక ఉద్యమం మొదలు మూఢనమ్మకాల నిర్మూలన 
దాకా, హేతువాద ఉద్యమం మొదలు పాత్రికేయుల రక్షణ వరకూ పర్యావరణ 
పరిరక్షణ నుండి అక్రమ పశు రవాణ నిరోధం దాకా , పోలీసుల ఆధిక్యత 
నిరోధం నుండి ప్రజాతంత్ర రాజకీయ విధానాల వరకూ ఆయన ఒక ప్రశ్న. 
ప్రశ్నించడమే ప్రజాస్వామిక విలువలని బతికిస్తుందని నమ్మినవాడు. అలా 
ప్రశ్నిస్తూనే జీవించాడు, ప్రశ్నిస్తూనే మరణించాడు! 

వ్యక్తులు మరణించొచ్చు కానీ ప్రశ్న ఎప్పటికీ మరణించదు. కాబట్టి, 
ప్రశ్నించడమే ఆయనకి మనం ఇవ్వదగ్గ నివాళి! 


6 మేకా సత్యనారాయణ శాస్తి (బాంబు) - ఏక వ్యక్తి సైన్యం 


నాన్నా- నెనూ - అక్షరం! 


-గౌరవ్‌ 


“జర్నలిస్టువైనందుకు గర్వపడు మిత్రమా, భయపడకు, భయపడుతూ 
వ్యక్తిలా బ్రతికుండవచ్చు కానీ, జర్నలిస్టుగా చచ్చిపోవడానికయినా సిద్ధపడితేనే 
జర్నలిజంలో ఉండు!” 

ప్రపంచ ప్రసిద్ధ నోబుల్‌ శాంతి పురస్కారాన్ని రష్యా, ఫిలిప్పీన్స్‌ 
దేశాల్లోని ఇరువురు జర్నలిస్టులకు ఇచ్చినందుకు “జర్నలిజానికి అత్యున్నత 
పురస్కారం” పేరిట FBS? స్పందిస్తూ * ప్రపంచ జర్నలిజం చరిత్రలో 
సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ సంఘటన ఇద”ని పేర్కొంటూ నాన్న రాసినవే 
పై నున్న వాక్యాలు. 

తనని తాను (ఫ్రీలాన్స్‌ జర్నలిస్టుగానే చెప్పుకున్న ఆయన పత్రికా 
పాలసీలతో సంబంధం లేకుండా ఎందులో పనిచేసినా మానవీయ ప్రజాపక్ష 
పాత్రికేయ విలువలకే ప్రాధాన్యత ఇచ్చారు. ఒక రకంగా ్రీలాన్సర్‌గా నా 
పరిణామానికి నాంది పలికింది నాన్నే. ఎన్ని వృత్తి - ప్రవృత్తులు ఎంచుకున్నా 
నిఖార్సైన పాత్రికేయుడిగానే జీవించారు, అలాగే మరణించారు. 


ఆయన ఫేస్‌బుక్‌ వాల్‌ లోని political views అనే దగ్గర "Against 
for all personal properties" అని ఉంటుంది. ఒక జర్నలిస్టుగా ఆయనేంటో 
చెప్పకనే చెప్పే అక్షర సత్యాలవి. ప్రపంచం మొత్తం మీద సెంటు భూమి లేని 
వ్యక్తిగా తన అస్తిత్వాన్ని అర్ధవంతమైన మార్గంలో తీర్చిదిద్దుకున్న నాన్న 
నిజానికి నాకు స్పూర్తిని ఇచ్చే మహోన్నత అక్షరం. 

ఆయనో తీవ్రవాది, సంచలనకారుడు, పాత్రికేయుడు, ఉ 
ద్యమకారుడు, తిరుగుబాటుదారుడు, రాజకీయవేత్త, ఆధ్యాత్మికవేత్త, నాస్తికుడు, 


ఏక వ్యక్తి సైన్యం - మేకా సత్యనారాయణ శాస్త్రి (బాంబు) 7 


హేతువాది, కులనిర్మూలన వాది, కులవాది, మతవాది, స్వాప్పికుడు, రచయిత, 
మానవతావాది ...ఇలా ఎన్నో భిన్నాంశాల కలయిక. సత్యనారాయణ శాస్త్రి 
గా ఉన్న తన వ్యక్తిత్వాన్ని బాంబుగా సుస్థిరం చేసుకున్న పరిపూర్ణ భావుకుడు. 

తన FB లో ఒకచోట "I WANT TO LIVE MY LIFE WITHOUT 
STRESS AND WORRIES. | DON’T NEED TO BE RICH AND FA- 
MOUS. | JUST WANT TO BE HAPPY". అని ఉన్న వాక్యాలే నిజానికి 
ఆయన ఆశించిన జీవన మార్గానికి ఉదాహరణగా నిలుస్తాయ్‌. ఆనందాన్ని 
ఆస్వాదించడం ఒక స్థితి. దానిని జీవితాంతం పరితపించిన స్థిత ప్రజ్ఞుడాయిన. 


నాన్నతో అనుభవాలన్నింటినీ అక్షరబద్దం చేసేంత శక్తి నాకు లేదు. 
ఎన్ని వివాదాలొచ్చినా మా మధ్య ఒక తెలీని సయోధ్య ఎప్పుడూ ఏర్పడేది. 
అందుకు ముందుగా చొరవచూపే నాన్న వ్యక్తిత్వం లోని పరిపక్వతే కారణం. 
చాలా విషయాల్లో ఆయన ప్రతిబింబం నేను. 


చిన్నప్పటి నుంచి “బాంబు గారబ్బాయ్‌' అనే టేగ్‌ నన్ను వెంటాదేది. 
ఎక్కడికెళ్ళినా అదే గుర్తింపు. సొంత అస్తిత్వం ఏర్పర్శుకునే వరకూ నా అస్తిత్వం 
నాన్న పేరే! అదే “బాంబు గారబ్బాయ్‌!! ఒకప్పుడు ఆ పిలుపుకు చిరాకు పడ్డా 
ఈ రోజు అసలా పిలుపులో ఉండే ఉద్విగ్నతకి జోహార్లు చెబుతున్నా. 


ఎలాంటి పేరది. ఎంతమందికి ఒక ధైర్యాన్ని భరోసాని ఇచ్చింది. 
ఇంకెంతమంది ఆ పేరుని వింటేనే భయపడేటట్లు, బెంబేలు పడేటట్లు 
చేయగలిగింది? పేరు తల్లిదండ్రులు పెడతారు లేదా ఎవరకి వారే 
పెట్టుకుంటారు. కానీ ఒక వ్యక్తి చేసే పనుల వల్ల ప్రజలే స్వచ్చందంగా 
“బాంబు” అనే పేరు పెట్టి ఏ ఇబ్బంది వచ్చినా నాన్న దగ్గరికి రావడం చూస్తే, 
నిజానికది పేరు కాదు, ఆయనకి ప్రజానీకం ఇచ్చిన బిరుదది అనిపిస్తుంది. 

మాటలు చేతలూ ఉన్నంత చురుగ్గా నాన్న రాతలుండేవి కాదు కానీ, 
అడపాదడపా రాస్తూనే ఉండేవారు. ఆయన జీవితం పట్ల ఒక ముద్ర 
వేసేయడం అంత సులువు కాదు. కరపత్రాలు మొదలుకొని సామాజిక 


8 మేకా సత్యనారాయణ శాస్తి (బాంబు) - ఏక వ్యక్తి సైన్యం 


మాధ్యమాల్లోనూ, పత్రికల్లోనూ రాసిన అనేక రచనలు వేటినీ ఆయన ఎన్నడూ 
భద్రపర్చుకోలేదు సరికదా కనీసం అంత ఇష్టంగా రెండో సారి చదువుకున్నది 
కూడా లేదు. 


సామాజిక మాధ్యమాల్లో మరణించడానికి ముందు ఆయన కొన్ని 
సందర్భాలలో రానిన వ్యాసాలను కొన్నింటిని సేకరించి ఇలా 
పొందుపరుస్తున్నాం. ఇంకా ప్రచురించాల్సినవి చాలా ఉన్నాయి. మొత్తం 
“బాంబు రచనలు అన్నింటినీ ఒక్కదరికి చేర్చి పుస్తకంగా కూర్చే ఆలోచన ఉ 
o8 కానీ ఎంతవరకూ వీలవుతుందో చూడాలి. 


నేనూ కళ్యాణి కలిసి ఉండటం తటస్థించాక నాన్నతో ఒక 
జెద్వేగికానుబంధం పెరిగింది. పెద్దగా మాట్లాడుకుందేమీ లేకపోయినా నా 
మార్గం పట్ల పైకి చెప్పని ఒక సంతృప్తిని ఆయన కళ్ళల్లో చూసేవాడిని. 
అమ్మలకి సమానత్వం కావాలని మదర్స్‌ డే రోజున నేను రాసిన రైటప్‌కి 
స్పందించి మూడు భాగాలుగా ఆయన రాసిన రైటప్‌ లు మా కుటుంబానికి 
సంబంధించి చాలా విలువైనవిగా నేను భావిస్తాను. 


అందుకే పాత కొత్తల కలయికతో నున్న ఆయన రాతల్ని 
యధాతథంగా ఇస్తున్నాం. ఆయన మాటలు, చేతల్లాగే రాతల్లో కూడా ఒక 
ఒరవడి ఉంది. ఆ దుమికే స్వభావమే ఆయన వ్యక్తిత్వానికి ఒక భిన్నత్వాన్ని 
చేకూర్చింది. ఎవరు అంగీకరించినా లేకున్నా తనకంటూ ప్రత్యేకమైన స్థానం 
పొందినది ఆ వ్యక్తిత్వమే. అదే ఆలోచనాపరులు అందరికీ ఆయన్ని దగ్గర 
చేసిన ఉదారత్వం, స్థిరత్వం, ముగ్గత్వం ! 

నాన్న లేని జీవితం నన్ను నేను కోల్పోయినట్లుగా ఉంది. KÄYDÄ 
ఆయున నమళ్షంలో అలవాటై పోయిన బోరోసా వాఠాత్తుగా 
మాయమైపోయినట్లు ఉంది. కొండంత ధైర్యాన్నిచ్చే ఒక గొప్ప అండ 
అలవోకగా ఇక సెలవంటూ వెళ్ళిపోయినట్లు ఉంది. ఎడతెగని కన్నీటి 
నిట్టూర్చులా ఉంది. 


ఏక వ్యక్తి సైన్యం - మేకా సత్యనారాయణ శాస్త్రి (బాంబు) 9 


ఆయన జీవితంలో నాకు అందించిన అత్యుత్తమ వారసత్వం ఏదైనా 
ఉందంటే అది అక్షరం. అవును. ఎవరికీ తలవంచని, ఏ ఆయుధాలూ 
ఛేదించని విలువలతో కూడిన అక్షరం. ఆ అక్షరం సాక్షిగా మాటిస్తున్నాను. 
నాన్న నేర్పిన సంస్కారం సమాజహితానికే ఉపయోగిస్తాను. నేను నమ్మిన 
విలువలనే జీవితాంతం పాటిస్తాను. 


అందులో భాగంగా అడపాదడపా నాన్న FB లో రాసిన కొన్ని రైటప్‌ 
లని ఈ విధంగా గుదిగుచ్చి ఆయన ప్రథమ వర్ధంతి సందర్భంగా ఇలా 
తీసుకు రావడం జరుగుతోంది. ఇదే ఆయనకి ఇవ్వదగ్గ అర్ధవంతమైన నివాళి 
అని నా అభిప్రాయం. సంకుచితమైన ప్రయోజనాల కోసం అద్భుతమైన 
మానవ జీవితాన్ని పణంగా పెట్టే వారిలో ఒక్కరైనా అర్జవంతంగా 
ఆలోచించడానికి ఈ అక్షరాలు స్పూర్తినిస్తే ఈ ప్రయత్నం సఫలమైనట్లే. 


ఆస్తులూ, అంతస్తులూ కాదు, అక్షరాలనే గొప్ప మహోజ్వల కాంతిని 
వారసత్వంగా అందించిన గొప్ప మనిషి మా నాన్న. ఆయనకి నివాళిగా 
నేను ఇవ్వదగ్గ కనీస నీరాజనం ఈ అక్షరాలు. నాన్న విజిటింగ్‌ కార్డులు ఎన్ని 
రకాలవి ముద్రించినా వాటి పై ప్రారంభంలోనే మూడు పదాలుండేవి. ఫ్రీలాన్స్‌ 
జర్నలిస్టు అసోసియేషన్‌ టేగ్‌ లైన్‌ గా ఉండే ఆ మూడు పదాలే ఆయన 
జీవన సారం. అవి, 


Free! Frank !! Fearless !!! 


10 మేకా సత్యనారాయణ శాస్తి (బాంబు) - ఏక వ్యక్తి సైన్యం 


అమ్మలకి సమానత్వం కావాలి! 


మా అమ్మ పేరు రాధ, అనురాధ. మా నాన్న చెయి పట్టుకుని ఎక్కడో 
ఉన్న చత్తీస్‌గఢ్‌ నుండి 35ఏళ్ళ క్రితం ఇక్కడకి వచ్చేసింది. ఉత్తరాంధ్ర 
స్వస్థలం ఐనా చత్తీస్‌గఢ్‌లో పుట్టిందామె. అందరు అమ్మల్లాగానే పనినీ ఆమెనీ 
ఎప్పుడు విడదీసి చూడాలన్నా కుదరదు. పని, విపరీతమైన పని, అమ్మంటే 
పని. 

చిన్నప్పట్నుంచీ మా అమ్మకి ఏది ఇష్టమో మాకు తెలీదు, మా 
ఇష్టాయిష్టాలకి ఆమె ఇచ్చే ప్రాధాన్యత వల్ల ఆమెకంటూ ఇష్టాలు ఉంటాయనే 
ఆలోచన కూడా మాకెప్పుడూ రాలేదు. పెద్దయ్యాక కూడా కాఫీ టీలు 
అందించడానికి, వంట చేస్తూ ఇంటిని శుభంగా ఉంచడానికే తప్పా 
ఆమెకంటూ ఒక వ్యక్తిత్వం ఉంటుందని అనుకోలేదు. 


ఎలా అనుకుంటాం? ప్రీలంటే తెలివి, జ్ఞానం లేనివాళ్ళనీ ఇంటికీ, 
ఒంటికీ చాకిరీ సేవలు చేయడానికే తప్పా మనుషులుగా వాళ్ళకేవీ 
అనుభూతులు, అభిప్రాయాలు, ఆలోచనలు ఉండవనే పురుషాధిక్య వ్యవస్థలో 
ఏ కుటుంబంలో ఐనా ప్రజాస్వామ్యం అంటే మెజారిటేరినిజమనీ, 
బతకడమంటే సంపాదనేననీ, మనుషులంటే మగాళ్ళేననే భావజాలం 
అప్రయత్నంగానే ఉంటుంది. 

ఇంట్లో ఏ సంతోషమైనా అమ్మే ఆనందిస్తుంది. ఇంట్లో ఏ గొడవైనా 
ముందుగా అమ్మే ఏడుస్తుంటుంది. మా శారీరక రోగాల నుండి మానసిక 
వికారాల దాకా అన్నింటినీ మూడు దశాబ్దాలుగా అమ్మ భరిస్తూనే ఉంది. 
ఐనా, మాకు బుద్దీ, ఆమెకి అలుపు రాలేదు. 


ఆమె జీవితంలో అత్యంత ఎక్కువగా కోరుకుంది నిద్రని! అలుపెరుగని 
పనిలో ఎప్పుడూ కనీసం కొంతసేపైనా విశ్రాంతి ఉంటే బాగుండునని 


ఏక వ్యక్తి సైన్యం - మేకా సత్యనారాయణ శాస్త్రి (బాంబు) 11 


కోరుకునే అమ్మల్లో నాకెందుకో శ్రామికుడే కనపడతాడు, అందుకే కుటుంబం 
అంతట్నీ పెట్టుబడిదారుడితో పోల్పాలేమో! 


దోపిడీని త్యాగంగానూ, అణిచివేతని అనుబంధం గానూ గ్లోరిఫై 
చేసుకునే చోట కుటుంబం అనేది కచ్చితంగా అంతం కావాలని ఆశించే నా 
వంటి అరాచకవాది ఆలోచనలకు సమాజంలో ఎలాగూ స్థానం ఉండదుకానీ 
ఉన్నంతలో అమ్మల్ని కాస్త వ్యక్తులుగా చూద్దామనే తపనే ఈ రాతకి కారణం. 


ఇన్నేళ్ళ నుండి ఎన్ని చోట్ల తిరిగొచ్చినా అమ్మ దగ్గరే ఉండేవాడ్ని. ఈ 
సారి నన్ను కోరి నాతోనే జీవిస్తానని పట్టుబట్టి పోరాడి ఇంట్లోంచి వచ్చేసిన 
నా కళ్యాణమ్మతో ఉంటున్నాను. అనుబంధాల్ని కూడా యాంత్రికం చేసేసిన 
ఈ “దినాల” పై నాకు మంచి అభిప్రాయం లేదుకానీ ఈ కోవిడ్‌ కారణంగా 
ఇళ్ళల్లో మరింత పని చేస్తున్న అమ్మలందరికి నా ప్రేమలు. 

మదర్స్‌ డే రోజు, “అమ్మ” కి కావాల్సింది డబ్బులో, పొగడ్తలో , 
దర్పాలో కాదనీ ప్రేమ, వ్యక్తిత్వం, కాస్త విశ్రాంతి అని పేర్శొాంటూ,సమాజంలో 
అమ్మలకి సన్మానాలు కాదు, సమానత్వం కావాలనే ఇంగితం ఎప్పటికైనా ఈ 
వ్యవస్ధ కి వస్తుందనే ఆశతో, మా అమ్మ కోసమిలా చిన్న పరిచయం. 

(మదర్స్‌డే రోజున నేను రాసిన రైటప్‌) 


- గౌరవ్‌ 


ఆలస్తంగా వరిచయం అయినా అత్సంత ఆల్స్మీయుడిగా మారిన వ్యక్తి శాస్త్రిగారు. 
ఆయన్నెవుడూ గురువుగారనే తప్పా మరోలా నంబోధించలేదు. సాంప్రదాయానికి, 
TARIE మధ్యన ఒక నమన్వయ వారధిలా వని చేయడం ఆయనకే చెల్లింది. 


గురువుగారి మరణం మా అందరికీ తీరని లోటు. 
-విద్వాసాగల్‌ సామాజిక ఆలోచనాళీలి, 
పొందూవురం. 


12 మేకా సత్యనారాయణ శాస్తి (బాంబు) - ఏక వ్యక్తి సైన్యం 


మెమిద్దరం మాకు ముగ్గురు! 


ఈ ఫొటో మాపెద్దబ్బయి 'గౌరవ్‌ ప్రధమ జన్మదినం” సందర్భంగా 
పిఠాపురంలో మా ఇంట్లో తీసింది ! 

మా “పెళ్ళీ” 12 అక్టోబర్‌ 1986 విజయదశమి రోజు పిఠాపురం 
రామకిష్ణా కళ్యాణ మండపంలో జరిగింది 


దిగువ మధ్యతరగతి కుటుంబంలో ఉండే అన్ని “ఆక్షేపణలు” 
'ఆకర్షణలూ” మా ఇద్దరి జీవితాల్లో కూడా పుష్కలంగా ఉన్నాయి! 

అప్పటికే నాకంటూ వైవాహిక జీవితం మీద కొన్ని బలమైన 
అభిప్రాయాలు ఉన్నాయి! 

దిగువ మధ్యతరగతి ఆర్థిక నేపథ్యం గల రెండు కుటుంబాలనుంచి 
వచ్చిన మేమిద్దరం ఇష్టపడి మా'వైవాహిక బంధానికి గుర్తులుగా” 1) గౌరవ్‌, 


(ప్రతిరోజూ ఉదయాన్నే ఫోన్‌లో వలకరించే శాస్త్రిగారు ఇక లేరంటే నమ్మడం 
కష్టంగా ఉంది. ఎంతో అభిమానంగా ఉంటూ ఎన్నో అంశాల్ని ఎవ్లుటికవ్చుడు 


మాతో చర్చించే శాస్త్రిగారు లేకపోవడం బాధాకరం. 
రఘు, జర్నలిస్టు, కర్నూలు 


ఏక వ్యక్తి సైన్యం - మేకా సత్యనారాయణ శాస్త్రి (బాంబు) 13 
2) రోహిత్‌, 3) తేజ ముగ్గురు బిడ్డలకిజన్మనిచ్చేం ! 


పెద్దవాడు గౌరవ్‌ ఆ పేరు పూర్తిగా నాయిష్టంతో అర్థాంగి అనూరాధ 
అంగీకారంతో... * క్రిష్టగౌరవ్‌ “ అని పెట్టాం! 

రెండోవాడు రోహిత్‌ పుట్టినప్పుడు 5 ఇష్టం వచ్చిన సేరు 
చెప్పమన్నాను” నేను. మీ ఇష్టమే నాయిష్టం అంది రాధ. 

వాళ్ళనాన్న గారు రాయపూర్లో 'పౌరొహిత్యం” చేసేవారు ఆయన 
“స్మురించేలా * వుండాలని BA పురొహిత్‌ “ అని పేరు పెట్టాం. వాడుకలో 
“రోహిత్‌ అని పిలిచేవాళ్ళం. 

మూడో వాడు తేజ, నాకు ఆడపిల్ల కావాలని కోరిక. రాధ కీ ఇష్టం, 
తోమ్మిదో నెల గర్భవతిగా ముందు రెండు సార్లు రాయపూర్లోనే “డెలివరీ” 


అయ్యింది. 
ఈసారి ఇక్కడే పిఠాపురం లోనే పురుడు, రాయపూర్‌ వెళ్ళను అంది. 
అలాగే అనుకున్నాం, ఆఖరి నిముషంలో రాయపూర్‌ వెళ్తాను మా 
అమ్మానాన్నల్ని చూడాలి, నన్ను దిగపెట్టండి అంది. అలాగే అన్నా! 
అప్పట్లో రాయపూర్‌ వెళ్ళడానికి ఉన్న ఏకైక వాహనం “రాయపూర్‌ 
పాసింజర్‌” దేశం బండి” అని పిలిచేవారు సాయంత్రం విశాఖపట్నంలో 


అభివుద్ది పేరిట ప్రజల జీవితాల్ని Dovo చేసే వరిశ్రమల వట్ల వ్యతిరేక 
వైఖరిని ఆయన జీవితాంతం అవలంభించారు. వబ్లిక్‌ పొయరింగ్‌లు జిల్లాలో 
ఎకుడ జరిగినా ప్రజావక్షంగా ప్రశ్నించడానికి ఆయన ముందుందేవారు. ఒకసారలా 
కంపెనీ గుండాలు ఆయన ఫైలు లాక్సోగా ధైర్యంగా కలెక్టరు గారిని నిలదీని తిరిగి 


వాటిని పొందడం జరిగింది. ఈ రోజు భద్ర జీవులుగా కాలం వెల్లదీన్తున్న మనందరం 
ఆయన వాక్కుల న్మృవాను ఆచరణాత్సకంగా కొనసాగించగలగడమే ఆయనకి 
మనమివ్వదగ నివాళనేది నా అభిప్రాయం. 
-ఏడిద రాజేష్‌ 
మానవ వాక్కుల వేదిక, అమలావురం 


14 మేకా సత్యనారాయణ శాస్తి (బాంబు) - ఏక వ్యక్తి సైన్యం 


బయలుదేరి మర్నాడు మధ్యాహ్నం పదకొండు గంటలకు రాయపూర్‌ వెళ్ళేది. 
రైట్‌ టైంకు వెళితే, ల్లేటైతే..,... ఆ రోజో మర్నాడో దాని దయా మన ప్రాప్తం. 


తొమ్మిది నెలలూ నిండిన రాధని రోహిత్‌ని తీసుకుని గౌరవ్‌ని 
పిఠాపురంలో మా అమ్మ దగ్గర వదిలేసి ఆ దేశం బండెక్కేం రాధ కాకుండా 
మరొక ముగ్గురు ఆడవాళ్ళు మాత్రమే ఉన్నారు మా కంపార్చుమెంట్లో.... 


సుదీర్హ ప్రయాణంలో ఏ రాతైనా రాధకి .... నొప్పులు వస్తే....రాధ 
పరిస్తితి నా పరిస్తితి ఏడాదిన్నర పిల్లాడి పరిస్తితి(?) 

ఇప్పటిలా మొబైల్‌ ఫోన్లు లేవ్‌, “ఉపకారం అంటే ఊరొదిలి పారిపోయే 
జనాలి మధ్య సుధీర (ప్రయాణం. 

విశాఖపట్నం లో బయల్టేరిన మా రైలు విజయనగరం చేరుకునేసరికి 
రమారమి రెండు గంటలు పట్టినట్లుంది ఈలోపులో మా అమ్మ కట్టి ఇచ్చిన 
దిబ్బరొట్టి కానిచ్చేశాం. 

పిల్లాడికి పాలు, పొడి కనీసం ఇద్దరు మనుషులు తినడానికి 


రెండురోజులకు నరివడా SOGO. ఇది మా నరంజామా, 
వేరుశెనక్కాయలుకొన్నాా నాలుగుకాయలు తిన్నాం రైలు మళ్ళీ బయల్దేరింది. 


కీ శే ఆవంత్స సోమనుందర్‌గారు మరణించినప్పుడు అక్షుడికి వచ్చిన నత్తనారాయణ 
గార్ని మొదటిసారి చూసాను. ఆయన తనని తాను వరిచయం చేనుకుంటూ, “నేను 
గౌరవ్‌ వాళ్ళ తండ్రిని” అనడం ego కలిగించింది. మామూలుగా DEO అస్తిత్వాన్ని 
గౌరవించడమే తక్కువగా ఉన్న వ్యవస్థలో తన కుమారుడి పేరుతో ఏ మాత్రం 
అభిజాత్సం లేకుండా అంత కలువుగోలుగా వరిచయం చేసుకోవడం న్వచ్ధమైన 


ఆయన వ్యక్తిత్వానికి మచ్చుతునక అని నా అభిప్రాయం. తన పార్ధివ దేహాన్ని (వజా 
నంక్షేమం కోనం ఇవ్వడం ద్వారా ఆయన ఎంతటి ఆధ్యాత్మిక వాదైనవ్బటికీ మనిషి 
వక్షాన ఎప్పటికీ నిలిచే మానవతావాదిగా శాశ్చతంగా నిల్సిపోయారనడంలో సందేహం 
లేదు. -దా. చెలికాని స్టాలిన్‌ 

సామాజిక వేత్త రామచంద్రావురం 


ఏక వ్యక్తి సైన్యం - మేకా సత్యనారాయణ శాస్త్రి (బాంబు) 15 

రాధకి నొప్పులూ ప్రారంభం అయ్యాయి” పార్వతీపురం స్టేషన్‌ 
వచ్చిందగ్గర్నుచి 35) వచ్చే స్టేషన్‌ రాయపూర్‌ స్టేషనేమో అంటూ ఎదురు 
చూడటం 


రాధని బుజ్జగించడం రోహిత్‌ గాడిని ఆడించడం, కొంతసేపటికి 
వాడు నిద్రపోయాడు 


మొత్తానికి ఎవరి సహాయ సహకారాలు తీసుకోకుండా ఒక పెట్టి 
సిగరెట్లు తగల బెడుతూ.....అప్పట్లో రైళ్ళలొ సిగరెట్‌ కాల్చడం నిషేధం 
కాదు, సైడ్‌ లొయర్‌ బెర్త్‌ మధ్యన రెండు కిటికీలకు మధ్య “యాష్‌ ట్రే” 
లుకూడా బిగించి ఉంచేవారు సిగరెట్‌ ప్రియుల సౌకర్యం కోసం. 


ఉదయం పదకొండు గంటలకి రాయపూర్‌ స్టేషన్‌కి క్షేమంగా 
చేరుకున్నాం 


ఫైఓవర్‌ బ్రిడ్జ్‌ మించి నా చెయ్యి పట్టుకుని నిండుగర్చిణి రాధ, నేను 
నడుచుకుంటూ స్టేషన్‌ బయటకు చేరుకున్నాం. నేను ఇంట్లోకి వెళ్ళేను రాధని 
హాస్పిటల్‌కు తీసుకువెళ్ళేరు. నేనూ హాస్పిటల్‌ కి వెళ్ళేందుకు తయారౌతున్నా 

ఈలోపు “పిడుగు లాంటి వార్త, రాధ మళ్ళీ మరో “మగ పిల్లాడికి 
జన్మ నిచ్చిందని! వాడే మా మూడో వాడు తేజ నామకరణంతో వాడికి పెట్టిన 
పేరు “Z. వాడుకలో తేజు గాడు. 


నేను పిఠావురం వచ్చిన కొత్తలో బాంబుగారికీ నాకూ సోమేశ్వర్రావనే కామన్‌ 
(ఫెండ్‌ ద్వారా వరిచయం. తెలీని వాళ్ళు మా ఇద్దర్నీ అన్నదమ్ములనుకునేవారు. 
బాంబు గారిది విలక్షణమైన వ్యక్తిత్వం. శ్రీశ్రీ గారిని అంతా కమ్యూనిష్టు అనేవారు. 
ఆయన నంతావ నభలో అభిమానం కొద్దీ నేను పాల్గొన్నాను. అలా బాంబు గారు 


ఇటు ఆధ్యాత్మికత అటు భౌతికవాదాల మేలు కలయిక. ఒకపక్తు సాంప్రదాయాన్ని 
పొటిన్తూ వూజలు, యాగాలు చేస్తూనే మరోవైవు హేతుబద్ధంగా ఆలోచించేవారు. 
చివరి వరకూ మానవతావాదిగానే జీవించారాయన. 


-వానుదేవరావు, ఎల్‌ఐనీ, విఠావురం 


16 మేకా సత్యనారాయణ శాస్తి (బాంబు) - ఏక వ్యక్తి సైన్యం 
నేనేం “ఆత్మకథ వ్రాయాలని కోరుకోవడం లేదు! 


cath a “మేమిద్దరం మాకు 
ముగ్గురు అంటూ నిన్న నేను 
వ్రాసిన ఆ నాలుగు లైన్లు 
చదివిన వాళ్ళు మీ 
“పెళ్ళిముందు “ప్రీ మ్యారేజ్‌ 
ఇష్యూస్‌” వ్రాసివుంటే ఇంకా 
| బాగుండేది అంటూ 
| అభిప్రాయం వెలిబుచ్చేరు. 


కరొనావల్ల ఇంట్లో ఖాళీగా 
'! కూర్చుని కాలక్షేపం కోసం 
వ్రాసే "కాలక్షేపం బఠాణి” కధ 
కాదు ఇది! 

మొన్న “మదర్స్‌ దే” 
రోజున నా పెద్దకొడుకు గౌరవ్‌ 
వాళ్ళమ్మ గురించి వ్రాస్తూ.... “అమ్మలకి సమానత్వం కావా” లంటూ ఒక 
స్టేట్‌మెంట్‌ ప్లేస్‌ చేశాడు. 

మా కోడలు కళ్యాణి ఆ BLD అందరితో బాటు నాకూ... 

పంపించింది చదివేను చాలాబాగా వ్రాశాదనిపించింది. రాధ కూడా చదివింది 
చదువుతూ..... కళ్ళంబడి నీళ్ళు పెట్టుకుంది. 


బాంబు మావయ్య IAS నుంచి నాకు స్ఫూర్తి. ఎవ్బుడూ నవ్వుతూ నవ్విన్తూ 
ఉండే ఆయన ఎంతో మందికి ఒక భరోసా. బాంబు మావయ్య మరణంతో ఒక 


రకంగా విఠావురం కళను కోల్పోయింది. 
-ప్రూడి పెద్ది శంకర్‌ & సరస్వతి, విశాఖపట్నం. 


ఏక వ్యక్తి సైన్యం - మేకా సత్యనారాయణ శాస్త్రి (బాంబు) 17 


నాలో అంతర్మధనం 
ప్రారంభం అయ్యింది. రాధ 
తన కొడుకు గౌరవ్‌ వ్రాసిన 
ఆ నాలుగు ÝL 
చదువుతూ.... ఎందుకు 
ఏడ్చింది? 
| అసలు గౌరవ్‌ ఏ ఉద్దే 
j శంతో మదర్స్‌ దే రోజున 
వ్రాసిన వ్రాతల్లో “అమ్మలకి 
నమానత్వంి' కావాలని 
స్టేట్మెంట్‌ ఇచ్చాడు? 

జనరల్‌ స్టేట్మంటా? 
వాళ్ళమ్మ గురించి పర్టిక్యులర్‌ 
గా ఇచ్చిన స్టేట్‌ మెంటా? 
“మాఅమ్మ రాధమ్మ అంటూ (ప్రారంభించేడు కాబట్టి ఆ అక్షరాలు రాధ గురించి 
ప్రత్యేకంగా వ్రాసినవే అనిపించింది. 


“ముగింపు లో నాకోసం నాచెయ్యి పట్టుకుని అందరితో గొడవ పడి 
వచ్చేసిన నా అర్థాంగి 'కళ్యానమ్మ అంటూ... వ్రాశాడు 


నేను ఇక్కడే నాలుగు ముక్కలు చెప్పాలనుకున్నా ఎవరికి? మా పిల్లలు 
ముగ్గురికి, మా కోడలు కళ్యాణికి. 


బాంబు గారు మా ఊరికి 2562: ఎ ఆవద వచ్చినా ముందుండేవారు. నాకు 
అనేకసార్లు విలువైన నలవో hooo% చేదోడుగా ఉన్నారు. ఆయన 
కుటుంబం నా కుటుంబం. వారికే నమయంలో ఏ అవనరం వచ్చినా నన్ను ఒక 


కుటుంబ నభ్యునిగా భావించాలని విన్నవించుకుంటూ బాంబు గారి మరణానికి 
నా నివాళులు. -అల్లవరపు నగేష్‌ 


18 మేకా సత్యనారాయణ శాస్తి (బాంబు) - ఏక వ్యక్తి సైన్యం 


పిఠాపురం లో “పైల రాజులు’ గారని నేతి వ్యాపారి ఒకరు వుండేవారు. 
ఆయన పిఠాపురం మున్సిపాలిటీలో మాజీ కౌన్సిలర్‌ కూడా. వారు 
వ్యాపారరీత్యా తరచూ రాయపూర్‌ వెళ్ళేవారు. రాధ వాళ్ళ కుటుంబంతో 
మంచిస్నేహ బంధం ఉండేది. 


రాజులు గారు ఒకరోజు నాతో, మాగురువు గారమ్మాయి వుంది. 
మీకు బంధువులే నువ్వు పెళ్ళిచేసుకుంటే బాగుంటుంది అని ఓ ప్రపోజల్‌ 
పెట్టారు. 

నాకెందుకో చిన్నప్పటి నుండి హిందీ భాషమీద Bre. దక్షిణ 
భారత హిందీ ప్రచార సభ వాళ్ళ పరీక్షలు కుడా పాస్‌ అయ్యేను. 'సత్తిరాజు 
మాస్టారని” మాకు స్కూల్లో హిందీ మాష్టారు నాకు హిందీ నేర్పడానికి ఆయన 
చాలా కష్ట పడ్డారు. 

పైలరాజులుగారి ప్రోత్సహంతో రాధ వాళ్ళు పిఠాపురం వచ్చారు 
మాతో సంబంధం ఖాయం చేసుకోడానికి..... 


ఆరోజు నాదెండ్ల భాస్మరరావు గారు పిఠాపురం మా ఇంటికి వచ్చారు 
భోజనానికి. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి నా ఇంటికి భోజనానికి రావడం 
నేను చాలా గర్వంగా ఫీలయ్యేను. భోజనాలైపోయి ఆయన కాకినాడ 
వెళ్ళిపోయాకా మా “ప్రధానం కార్యక్రమం” జరిగింది మా ఇంటి గురువు 


బాంబు గారిని గుర్తు చేసినందుకు ధన్యవాదాలు. ఆయన ఒక ప్రభంజనం. 
బాంబు కాలం చేయడం విషాద సన్నివేశం. ఆయన మాటల తూటాలు రాజకీయ 
వ్యవన్థవై కొందరు వ్యక్తులపై ఆయన వేసే వ్యంగ్య బాణాలు నాకింకా గుర్తే. 
మంది మిత్రుడు, మరపురాని చైతన్యం, ఆయనో నంచలనం. నేను విఠావురం 


వదిలిన తర్వాత ఆయన మళ్ళీ నాకు కనబడలేదు. బాంబుకు ప్రగాఢ నివాళి 
అదేరోజు నేను ఊర్లో ఉండటం లేదు. లేకపోతే తప్పునినరిగా ఆయన Soc 
సమావేశానికి తవ్లుక హోజరు అయ్యి ఉండోవాన్ని. 

-శ్రీకంఠ స్ఫూర్తి, కవీ, రచయిత 


ఏక వ్యక్తి సైన్యం - మేకా సత్యనారాయణ శాస్త్రి (బాంబు) 19 


నేటి సమాజానికి “బాంబూ”లు ఎంతైనా అవనరం... 
బాంబూ ఓ భాన్వరం 
బాంబూ ఓ దిక్ళార స్వరం, 
బాంబూ ఓ మేలుకొలుపు 
gabor సాంత్వనవరిచే ఓ తీయటి చరువు బాంబూ 
మనమందరం మన తల్లిదం(డులు పెట్టిన పేరుతోనో లోకంలో 
విలవబడుతున్నాం. 
(ప్రజలు పెట్టిన పేరుతో తనకు తానే Self ID తెచ్చుకున్న ఓ DEA వ్యక్తిత్వం 
గల వ్వక్తి శక్తి బాంబూ. బాంబూ (బిహ్మూడా.....!? ఆళ్చుర్యం.... 
అతను One Man Army..... 
విరికితనం ఎరగని VOS... 
నమాజంలోని నమన్యల వద్భువ్వూవాంలోకి Mom TOON: 
విజయవంతంగా తిరిగి వచ్చిన యుద్దాలే ఎక్కువ అతని జీవితంలో ఓ నలభై 
DHT బాంబూ పేరుతోనే మనమధ్య తిరుగుతున్నా, ఓ వది హేనేళ్ళుగా గుందెజుబ్బునే 
సైలెంట్‌ బాంబుగా గుండె వక్ళనో పెట్టుకొని, మొండిగా నవ్వుతూ తిరుగుతూనే 
వున్నాడు చివరి వరకూ.... 
“నే దొర్లిస్తున్నవన్నీ బోనస్‌ దేనేనండి” అని సంబరపడుతూ నన్వ్వతూ చెప్పేవాడు. 
DD బిరాయువు” అనుకొనే ఓ వర్రవు బాబులకు బాంబూ నడన్‌ నుఖ 
మరణం మింగుడువడని ఓ వచ్చి వెలగ. పెళ్ళాం విల్లలతోబాటు నిగరెట్‌ను కూడా 
వదులుకోలేనంతగా (దేమించిన EEEN ..చావ్రుని ఇష్టవడని వారు కూడా ఇష్టపడే 
చావు హోర్ణెటాక్‌. అది అతనిని చాలా కాలం వరిస్తూ వరిస్తూ చివరికి జీవిత కథ 
సుఖాంతం చేసింది. మరణాంతరం కాలి బూడిదై నిప్ర్రయాజనమయ్యేకంటే, పోయేక 
కూడా నలుగురికీ ఉపయోగపడేలా బ్రతకాలనే అతని సప్పాదయతకు, జౌదార్యానికి 
విప్లవ భావధోరణికి నిలువుటద్దం అతని నేత, దేవాదానాలు. 
నిజానికి బాంబూ లేని లోటు అతని కుటుంబాని కంటే మన విఠావురానికే 
ఎక్కువ. ఎంత ఘోరం జరుగుతున్నా కళ్ళెదుటే దారుణ అన్యాయం జరుగుతున్నా 
మోసాలు, మీసాలు DID విర్రవీగుతున్నా ఏదీ వట్టించుకోని ఓ DAS, 
మనకెందుకులేనన్న ఓ DS, KDI, నిళ్ళబ్ధత, భయంకర PED నమాజాన్ని 
వీడిన్తున్న దుర్రళలో మనకు 'బాంబూ'ల అవసరం ఎంతైనా ఉంది. 
మేకా DIETA, కవీ, రచయిత, విఠావురం 


20 మేకా సత్యనారాయణ శాస్తి (బాంబు) - ఏక వ్యక్తి సైన్యం 


శేషయ్యగారు రాధావాళ్ళ నాన్న కలిసి మా ఇద్దరి చేత పూజలు చేయించేరు. 
కార్యక్రమం పూర్తిచేసుకొని నేనూ కాకినాడ వెళ్ళిపోయాను హడావుడిగా 
సాయంత్రం నాలుగు గంటల సమయంలో. 


నేను కాకినాడ నుండి వచ్చేసరికి రాత్రి సుమారు ఎనిమిది అయ్యింది. 
నేను వెళ్ళేసమయంకి ఉన్న సెటప్‌ అంతా అలాగే ఉంది మాఅమ్మ నాన్న 
అక్కా రాధ వాళ్ళు అమ్మానాన్న ప్రసాద్‌ బాబు...... 


నన్ను ఎవరూ పట్టించుకోలేదు. నెమ్మదిగా వెనకనుండి నాగదిలోకి 
వెళ్ళిపోయా నా గుండె గుభేల్‌ మంది” 


మిత్రుడు, బాంబు చనిపోయినట్లు ఫేస్‌బుక్‌లో చూసాను. ఎవరినయినా 
కాంటాక్ట్‌ చేసేలోవు నంన్భరణ కూడా జరిగిపోయింది. గౌరవ్‌గారే బాంబు 
కుమారుడన్నమాట. 1981-82 నాటి మా కార్వకలావాలు. చాలా కాలం 
అయినందున అన్ని గుర్తు లేవు. బాంబు నేను మరో ఇద్దరు. వారి వేర్లు గుర్తు లేను. 
వెంకటేశ్వరరావు, మరొకరు. బాంబు వూర్తి పేరు తెలియదు. బాంబు పేలినట్లో 
నిర్ణయాలు, నిర్హారణలు, ఆ రోజుల్లో మా కార్వకలాపాలు నంచలనాత్భుకం. ఓ 
తూరి వింగళి దశరధరాంని తీసుకొచ్చాము. ఓ పెన్‌ ఎయిర్‌ థియేటర్‌లో ఇనకేస్తే 
రాలని నభ మరోసారి రావివూటి వెంకటాద్రి మరోసారి SO నుబ్బారావు. 
వింగళి దళరధరాంతో బాంబుకు మంచి స్నేహమే. మా కార్హకలాపాలు ప్రాథమికంగా 
నాస్తికత్వం, చాలా కఠినంగా ఉండేవి, దేవుడున్నాడు అంటూ ఎవరో కనిగా నభ 
జరిపారు. జనం వేలం వెర్రిగా హాజరయ్యారు. ఆ తరువాత మెమో నభ జరివొము. 
మా నభలకూ అలాగనే వచ్చేవారు. మా బృందంలో నిబంధన ఏమంటో 
రాజకీయాలలోకి వెల్లగూడదని. కానీ నేను కమ్యూనిన్దునయ్యాను. ఆ రకంగా 
బాంబుతో విభేదించాను. ఆ తరువాత ఈ దీర్హకాలంలో రెండు, మూడు సార్లే 
కలిసాను. బాంబు చనిపోవడం వెలితిగా ఉంది. గౌరవ్‌ రాసినట్లు రాసే కళ నాకు 
లేదు. కొన్ని జ్ఞావకాలు చెదరవు. వెలితి PEE నులభమూ కాదు. బాంబు ఓ 
తరానికి చలనమూ, నంచలనమూను 


- శేషబాట్ది, కమ్యూనిన్దు నాయకులు 


ఏక వ్యక్తి సైన్యం - మేకా సత్యనారాయణ శాస్త్రి (బాంబు) 21 


రాధ ఒక్కర్తి ఒంటరిగా కూర్చుని వుంది. ఆ గదిలో. నాకు ఆ విషయం 
తెలీదు, పైగా ఏడుస్తోంది, జీవితంలో మొదటి సారి భయపడ్డా. 


నెమ్మదిగా ఒంటరిగా కుర్చుని ఏడుస్తున్న రాధ వద్దకు వెళ్ళాను. నా 
జీవితంలో నేను రాధతొ మాట్లాడిన మొదటి మాట “నీకు తెలుగు వచ్చా? 


వచ్చునంటూ... తల ఊపింది. ఎందుకు ఏడుస్తున్నావని ఆడిగేను, 
బయట రెండు ముడు గంటలుగా జరుగుతున్న బేరసారాల గురించి 
ఏడుస్తున్నా.... అంది. 


అర్థమయ్యేలా బయటవీధిగది వైపు చెయ్యచూపించి, మళ్ళీ ఏడవడం 
మొదలెట్టింది.నాకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఎవరైనా ఆ గదిలోకి 
వచ్చి మా ఇద్దర్ని అలా చూస్తే...... 


ఎవ్వరికి ఎలాంటి అవకాశం ఇవ్వదలచుకోలేదు. “జీవితంలో 
మొదటిసారి రాధ చెయ్యి నాచేతో పట్టుకున్నా? ఈ పెళ్ళి నీకిష్టమెనా? అని 
అడిగా 


“ఇష్టమే అంటూ తల ఊపింది” రాధ చెయ్యి పట్టుకుని బయట 
అందరూ కూర్చున్నగది లోకి వచ్చా, బళ్ళుమని తలుపులు తెరుచుకుని, 


చివర వరకూ పోరాట వటిమని వదలని వ్వక్తి బాంబు గారు. మాకు 
వరిచయమైన వదేళ్ళలో ఆయన వదుల నంఖ్వలో పోరాటాలు చేసారు. భక్తి 
పేరిట జరుగుతున్న వ్యాపారాన్ని వ్రళ్నించారు. మాననిక దుర్పరుల్ని డైవాంళ 
సంభూతులుగా వ్రబారం చేస్తూ వబ్బం గదువుకునే వర్గాలకి వెన్నులో వణుకు 
పుట్టించారు. ఆయన మీదనే కాదు ఆయన విల్లలతో నహో మొత్తం కుటుంబం 


మీద అక్రమ కేసులు పెట్టి వేధించినా అవినీతికి PIKI, మహో వ్యక్తాయన. 
ఆయనకున్న వరవతికి తల్బుకుంటే అంతులేని ఆస్తులు ఆయనెన్నడో కూడగట్టుకుని 
ఉండేవారు. కానీ, యాభై ఏళ్ళకి పైబడి ఈ ఊరిలో ఉండి కూడా ఒక్ళు సెంటు 
భూమి లేకుండా పోవడం Íj ఆయన నిజాయితీకి Qo. 

-వీ. యన్‌. రవికాంత్‌ అడుగుజాడ 


22 మేకా సత్యనారాయణ శాస్తి (బాంబు) - ఏక వ్యక్తి సైన్యం 

“పిన్‌ డ్రాప్‌ సైలెంట్‌ 

మొత్తం బంధువులందరూ “అవాక్కై పొయారు” ఎవరికీ నోట మాట 
రావడం లేదు!! అప్పుడు ఎనౌన్స్‌ చేశాను, మీకందరికీ పది నిముషాలు టైం 
ఇస్తున్నాం.... ఈ సెటప్‌ మోత్తం క్లోజ్‌ చేశేయ్యలి. అప్పుడు మీ అందరికీ 
గౌరవం ఇస్తాం లేదంటే...పదినిముషాలు తర్వాత మేమిద్దరం బయటకు 
వెళ్ళి “పెళ్ళి చేసుకు వచ్చేస్తాం” అని 

ఐదు నిమిషాల్లో అక్కడ సీన్‌ మొత్తం క్లోజ్‌, భోజనాలైపోయాయి. 
నెలతర్వాత అక్టోబర్‌ 12 సాయంత్రం 7:20కి పెళ్ళి. రాధని తీసుకువెళ్ళి 
పోయారు పెళ్ళి వారు, మేం పెళ్ళిపనుల్లో పడ్డాం!. 

“ప్రపంచాన్ని బెపాసన పట్టేయగల సత్తా నాకుంది" 
అనుకునే వయసు నాది 

నాదెండ్ల భాస్మరరావులాంటి రాజకీయ ఉద్దండులు ముఖ్యమంత్రి 
పదవిలో ఉండి కూడా ఏం బాంబు ఏంటి విశేషాలు’ అంటూ భుజం మీద 
చెయ్యివేసి పలకరించే స్థాయి నాది. 

'నువ్వు పాణిగ్రహణం చేసే అనూరాధకు, నీకు నా ఆశీస్సులు. నిండు 
నూరేళ్ళు సుఖసంతోషాలతో జీవించండని” 

స్వహస్తాలతో (Š నాదెండ్ల భాస్మరరావు గారు వ్రాసిన శుభాకాంక్షలు 
సందేశం నాకు గొప్ప ఉత్తేజాన్నీ ఉత్సాహాన్ని కలిగించేది 


ఒక వ్యక్తి జీవితాన్ని ఆచరణ ద్వారానే నిర్ణయించాలి. అందులో మంచి 
చెడులుంటాయ్‌, మమేకమయ్యే అంశాలూ ఉంటాయి. ఐతే, చివరగా ఆ వ్వక్తి 
తన జీవితం ద్వారా ఇచ్చిన నందేళశం ఏమిటన్నదో (వధానం. ఆ దవా 


సత్త్వనారాయణ గారితో నాకు ఎక్కువ వరిచయం లేకున్నా నేతదానం, దోహదానం 
చేని ఆదర్భంగా నిలిచిన ఆయన వ్యక్తిత్వానికివే నా జోవోర్డు. 


= 


ఏక వ్యక్తి సైన్యం - మేకా సత్యనారాయణ శాస్తి (బాంబు) 23 


పెళ్ళైన సంవత్సరానికి మా 
పెద్దవాడు గౌరవ్‌ మా జీవితంలో ఉ టా 
దయించేడు! అ 


రెం[డోజులనుంచి కనీనం | 
పదినిముషాలైనా వీడు నిద్దరపోవడం 
లేదంటూ.... గీపెట్టి ఏడున్నున్న. ⁄ | 
కొడుకును వట్టుకుని తానూ... 


come to my 
Torna 75 


RADHA 


at 7-12 P. M. on 12th 
October 1986 


at Ramakrishna Kalyana 
Mandapam, Pithapuram, 


M. S. N. SASTRY 


Bun bir 


DINNER: -42th October night 8-00 hrs, at Ramakrishna Kalyana Mandapam 


O sm nama i F 
శ SREERASTU SUBHAMASIHU *AVIGHNAMASTHU % h 


Ch. Anuradha 


myos P 


T 
ES Jor వలో 
న్‌ x. aia, ISt ang Betha EN ' 
మమ YOUR COMPANY WITH FAMILY A t 


ON THE AUSF4CJO0S OCCASION OF THE D 


త వైన é 


hy: >" G M. ళం 


WITH 


Chy. M. S. N: Sastry. 

only won of SP. M. Krknamuru Biva Guru of PiriaParim 
Os SUNDAY 1TH OCIOBER ఫం "AT EVENING 1212 P. M. 
(p MESHA KAGNAM, AT RAMA KRISHNX KALYAN MANDAPPAM 
yeso nagan. rn PHHAPURAM. E.G. DISTRICT ట P.) 


24 మేకా సత్యనారాయణ శాస్తి (బాంబు) - ఏక వ్యక్తి సైన్యం 


ఏడుస్తూ... చెప్పింది రాధ రాత్రి పదకొండు గంటల సమయంలో. 
నాన్న షుగర్‌ ఫ్యాక్టరీ లో డిస్పెన్సరీ ఇంఛార్జి. ఆ డిస్ఫన్సరీకి పార్ట్‌ 
టైం దాక్టర్‌ పి.ఇ.సుబ్రహ్మణ్యం గారు. 


సుందరం మావయ్య స్కూటర్‌ వేసుకుని రాధని పిళ్ళాడిని ఎక్కించుకుని 


ఇంటి నుంటి వల్చేని (పేమ వివావాం చేసుకున్న నాకు, నా ఇంటిని మిన్‌ 
అయిన ఫీలింగ్‌ కలగలేదు. అంటే దానికి కారణం గౌరవ్‌ & ఫ్యామిలీ! అవును. 
నాకు అభించింది కేవలం (పేమించిన వ్వక్తి కాదు. (వేమించే కుటుంబం. భాగస్వామి 
వివయంలోనో కాదు, అత్తమామల విషయంలో కూడా నోను చాలా 
అద్ధృష్టవంతురాలినని అనివిస్తుంది. మా మావయ్య (ఎం. ఎన్‌. ఎన్‌. శాస్త్రీ అలియాన్‌ 
బాంబు గారు) మా వివావాం జరిపించడం దగ్గర నండి చతల నా తభ 
నిర్వహణలో కలిగే ఇబ్బందుల వరిష్మారానికి చూపే చొరవ వరకూ నాకు మా 


నాన్నే గుర్తొచ్బేవారు. నన్ను బన్‌ ఎవ్వుడు ఎక్సించాల్సి వచ్చినా మా నాన్నలానే నేను 
బన్‌ ఎక్మాకనే ఆయన ఇంటికి వెళ్ళేవారు. నేనే ఎందుకని వారించినా వినేవారు 
కాదు. నేను కుటుంబంలోకి వచ్చి రెండేళ్ళు అవకుండానే ఈ తండ్రి మాకు 
దూరమవడం నిజంగా చాలా బాధిస్తోంది. ఆయన మా మధ్య లేకపోయినా 
ఆయన జ్ఞావకాలు, విలువలు DG మాతోనే ఉంటాయి. 

=దని. ఎన్‌. డి. కల్ళాణి (కోడలు) 


ఏక వ్యక్తి సైన్యం - మేకా సత్యనారాయణ శాస్త్రి (బాంబు) 25 


రయ్‌ రయ్‌మంటూ 

వెళ్ళి డాక్టర్‌ గారూ.... 
అంటూ ఆయన్ని 
నిద్దర్లేపేసి పిల్లాడిని 
చూవించి ఆయున 
సలహామేరకు పొద్దున్నే 
ఆరుగంటలకు కాకి 
నాడలో డాక్టర్‌కు 
చూపించి వాళ్ళ సలహ 
వేరకు “ఆర్నెల్ల 
వయసున్న గౌరవ్‌ కి కాకినాడ జి. జి. హెచ్‌. లో “మెలిపడ్డ పేగుకు ఆపరేషన్‌ 


చేయించాం ఇద్దరం. 


“థర్మస్‌ TL కిందపడి బ్రద్దలైపోడం), ఆపరేషన్‌ చెయ్యడానికి 
ముందే..... “హౌస్‌ సర్జన్‌” లేడీ డాక్టర్‌ చెయ్య జారి ....తీస్తున్న బ్లడ్‌ సీసా 
బ్రద్దలైపోయి గదంతా...రక్తం.... రక్తం మడుగు ..... 

ఇంతటి ఘోర “అశుభ శకునాలి మధ్య గౌరవ్‌కి ఆ(పైషన్‌ 
జరిగిపోయింది సక్సెస్సుల్‌గా ! 


నేనూ రాధ ఒకరికి ఒకరం ధైర్యం, ఒకరికి ఒకరం భరోసా, ఒకరికి 
ఒకరం ఓదార్చు. 


“మల్లెతీగకు వందిరేయకుంటే, అది వక్ళనున్న ముళ్ళ కంచె పైకి 
పాకుతుంది. "అంటాడు దళరధరామ్‌ ఒకచోట. నేనెవుడూ గుర్తుంచుకునే A) 
వాక్పుమిది. బాంబు గారితో నాకు వ్యక్తిగతంగా వరిచయం లేదు కానీ ఈ రోజు 


ఇంత మంది దూర(పొంతాల నుండి ఆయనతో వారి జ్ఞావకాలు ¿Seetee 
కోసం రావడం చూస్తే వ్యక్తిగా ఆయన నమాజవొతం కోసం చేనిన Q 
అర్ధమవుతుంది. -మార్చు రాజేంద్రన్‌, రావులపాలెం 


26 
దిగువ మధ్య 
తరగతి కుటుంబాల్లో 6 
o అన్ని ఆర్సిక 
థి 


ఇబ్బందులూ మాకూ ఉ 
oga! నాన్న జీతం 
మాత్రమే మాకు ఆదాయ 
వనరు. ఇక్కడ మా అమ్మ 
గురించి ప్రస్తావించాలి: 


మెడ్రాస్‌ వెళ్ళిపోయాకా 


పరిమిత ఆదాయంతో 
కుటుంబాన్ని చాలా 
సమర్థవంతంగా గుట్టుగా 


అక్క 


మేకా సత్యనారాయణ శాస్తి (బాంబు) - ఏక వ్యక్తి సైన్యం 


Z పజాస్వామ్య తెలుగుదేశం పార్టీ 
PS PRAJASWAMYA టకు క్‌ PARTY 
నాదెండ్ల భాస్కరరావు, X= 


'అధ్యములు Cl] kg (gt 


[° ; ' Z (>e =, 
lonan t రులు = ARAT Pos sad 


క్‌, am 
° AA వ్యక్తిగతంగా ణన 1 
ణి వె గ్‌ yz d ల. కలన 
కున సా? S Tmo GTO అన్న 
ద RENNY 
sae X: శ. 3.5, bh TC 
శ్రర v ఆము a 
SAGT ° 
Aa =>, N eo) Qá 
A Que 
నవ సయాల్చి "టీ త్‌ tš PEER., By 
È Aa a స. 
` g 
L tew, SUE ట్రా Sia 
m DLN Geary 


) ý x A Sat] సుఖమ: అసిత ₹ 
(సడ eSa se న = 


wr సరా 


నడిపించేది మా అమ్మ క్రుష్టవేణమ్మ. 


అలాంటి సమయంలో మా ముగ్గురి మధ్యకు రాధ వచ్చింది వసూ...నే 
మరో ముగ్గుర్ని తీసుకు వచ్చింది మా ఇద్దరి ఇష్టపూర్వకంగా. 


నతృ్యనారాయణశాడ్రి గారి మరణం మాకు తీరని లోటు. అన్ని వర్ణాల 
(ప్రజల వక్షాన ఏదొచ్చినా నేనున్నానని నిలిచే (బ్రవ్హాణ నంఘ నాయకుడు, A) 


వ్వక్తి ఆయన. 


-సూరంవూడి కామేష్‌, తణుకు 


దశాబ్దాలుగా శాగ్రీజీకి రాయవూర్‌తో అనుబంధం. దాదావు మా కుటుంబం 


అన్నంత చనువు మాతో వారికి ఉండేది. రాధాశాగస్తి దంవతులు మా కుటుంబ 
నభ్యుల్లానే ఉండేవారు, ఆయన మ హోన్నతమైన మనిషి 

ఎవ్వుడూ నవ్వుత్తూ నవ్విస్తూ హుందాగా గడిపేవారు. భౌగోళికంగా దూరమనే 
కాని మా మననుల మధ్య అనలు దూరమే లేదు. ఆయన మరణం కూడా 


మవాత్తరమైనది. 


-బజ్లూ గువ్తా రాయవూర్‌ 


ఏక వ్యక్తి సైన్యం - మేకా సత్యనారాయణ శాస్తి (బాంబు) 27 


b la D p... y "fe 
b న. స క 


7 


వేరే ఆదాయం మార్గాలేవీ లేకపోయినా ఖర్చుకు మాత్రం 
వెనకాదేవాళ్ళం కాదు, నగలైనా బంగారమైనా మన అవసరాలకు ఉ 
పయోగపడాలి గాని అలంకరణకు మాత్రమే కాదని మేమిద్దరం నమ్మేవాళ్ళం. 


ఖచ్చితమైన ఆదాయం లేదని బయట చుట్టాలు అనుకున్నా 
మాకిద్దరికీమాత్రం ఆ వెలితి ఎప్పుడూ కనబడలేదు, ఇబ్బంది పడలేదు. 


చిన్నాచితకా ఉద్యోగాల్లో నా సంపాదన మాఇద్దరి ఆర్దిక అవసరాలకూ 
సరిపొయేది కాదు సరిపెట్టుకునేవాళ్ళం! 


చాలా మంది జీవితాల్లో ఆలోచనచేయడానికి కూడా భయపడే 
“షష్టిపూర్తి మహోత్సవాన్ని కూడా 2015 లో మేం జరిపించుకున్నాం మా 
ఇద్దరి ఇష్టంతోనే. 

మాకిద్దరికి ప్రయాణం అంటే చాలా ఇష్టం” దాదాపు దేశం మొత్తం 
చుట్టేశాం. అలా మేం తిరిగగలిగేం అంటే కారణం మా అమ్మ పిల్లల్ని కంటికి 
రెప్పలా చూసింది కాబట్టే. 

రాధ నాకు ఆప్తమిత్రురాలు. రాయవూర్‌లోని ఉమాశంకర్‌ శుక్తా బాడాలో 

IS నుంచి కలిసే మా రెండు కుటుంబాలు కష్టనుఖాలను వంచుకున్నాం. 


శాగ్తీబీది ఉత్తమ వ్వక్తిత్సం. ఆంధ్రాలో శాగ్తీజీనో మాకు gor ఉండేవారు. 
అలాంటి వ్వక్తి మరణం మాకు తీరని లోటు. - శ్రీమతి చందా, రాయపూర్‌ 


28 మేకా సత్యనారాయణ శాస్తి (బాంబు) - ఏక వ్యక్తి సైన్యం 
మా పిల్లలు ముగ్గురికి చదువు విషయంలో మేం బాధ్యతారహితంగా 
ప్రవర్తించామనే అపవాదు మా బంధువుల్లో ఉంది. 

పిల్లలను ఏం చదివించాలనే విషయం వచ్చినప్పుడు చదువు, పెళ్ళి 
లాంటి ముఖ్య విషయాల్లో వాళ్ళకు పూర్తి స్వేచ్చ ఇవ్వాలనుకున్నాం, అదే 
అమలు చేశాం! 

మా పిల్లలు ముగ్గురూ... ఎప్పటికీ మా పిల్లలు గానే ఉండాలని 
ఉంచాలని మా ఇద్దరి ఆశ, ఆకాంక్ష్మ 

మా పిల్లలు మనసు, మానవత్వం, స్పందించే హ్రుదయం ఉన్న 
విలువలు గల పౌరులుగా వాళ్ళను చూడాలనుకుంటున్నాం, చూస్తున్నాం. 

మేమిద్దరం మనకు ఏటియమ్‌ మిషన్స్‌ వద్దనుకున్నాం. అందుకే 
మా ఇంట్లో మా జీవితాల్లో ఏటియమ్‌ మిషన్‌ లేకుండా జాగ్రత్త పడ్డాం. 

పూర్తి స్వేచ్చ స్వాతంత్ర్యం అనుభవిస్తున్నారు పిల్లలు, అనుభవించాలని 
కోరుకుంటున్నాం. 

1986 తర్వాత నేను జీవితంలో ఏ నిర్ణయం తీసుకున్నా రాధ 
భాగస్వామ్యం ఉండేలా చూసుకున్నా, వ్యక్తిగా ఉన్నప్పటి స్వేచ్చ స్వాతంత్ర్యం 
వైవాహిక జీవితంలో కొంత మేర కోల్పోతాం. 

(మదర్స్‌డే రోజున గౌరవ్‌ రాసిన రైటప్‌కి స్పందనగా ఈ మూడు వ్యాసాలు 
బాంబూ రాసారు) 
డద్దమాల పేరుతో 2 వెద్ర కబుర్లు చెప్పేవారు చాలా మంది ఉంటాడు. నమయం SDAGE 


తెలుస్తుంది మనుషుల నత్తా అలా పదేళ్ళ పాటు తనవైనా, DYD కుటుంబం వైనా అక్రమంగా 
అనేక తప్పుడు కేసులు వెట్టి వేధించినా లొంగకుండా నిలిచినయోధుడు బాంబు? తగలేసీనంత 


ధనమున్న వాళ్ళు DOIT ఉండవచ్చు. కానీ Bho ఉన్న ఉద్భమకారులు అరుదు. అలాంటి 
వ్యక్తి బాంబు. ఆ రోజుల్లో అందర్నీ తన వత్రికతో భయ వెట్టిన ఎన్‌కౌంటర్‌ దళరధరామే బాంబు 
ఆక్షరసత్వాలకి భయవటి కోర్టుకెళ్టి ఇంజక్షన్‌ ఆర్థర్‌ తెచ్చుకున్నాడంటే బాంబు ఎంతటి అక్షర 
వ్రభుజనమో చూదండి - DF, విశాఖవద్నం 


ఏక వ్యక్తి సైన్యం - మేకా సత్యనారాయణ శాస్త్రి (బాంబు) 29 


ఈ రోజు నా 'సహధర్మచారిణి' అనూరాధ జన్మదినం 


ఉన్నా అవన్నీ రాధకు 
ఆమె వ్యక్తిత్వానికి పరిపూర్ణ 
వదాలు కావన్నది నా 
అభిప్రాయం. 

1986 సెప్టెంబర్‌ 
నెలలో మా “వివాహానికి” నెల 
రోజుల ముందే D3) తార్థం' 
రోజు నా చెయ్యి పట్టుకుని 
నెలరోజుల తర్వాత నా 
జీవితంలోకి “సహధర్మ చారిణి 
హోదాతో ప్రవేశించిన 'చిట్టెళ్ళ 
అనూరాధ, 'మేకా అనూరాధి 
గా రూపాంతరం చెందింది ! 


మావయ్యతో నా అనుబంధం గురించి చెప్పాలంటే ముందుగా నేను 
మావయ్యకు కలిగించిన నష్టం గురించి చెప్పాల్సి ఒవ్చుకోవాలి. నా వల్ల మావయ్యకు 
ఎంతో ఇష్టమైన వ్యక్తి దూరమైనా సరే ఎవ్చుడూ ఒకసారి కూడా నన్ను ద్దేషించలేదు. 
నాకు కలిగిన కష్టాన్ని తట్టుకోడానికి నాకు అండగా నిలబడ్డాడు. ఎంతో ఆవేశం 
కలిగిన మావయ్యలో అంత నవానం ఎకుడ నుంటి వచ్చిందో! బిన్నవ్మ్రడు 
మావయ్యతో నా జ్ఞావకాలంటే నన్ను ఎత్తుకుని తన స్నేపొతుల ఇళ్ళకు తీనుకుని 


వెళ్లేవాడు. తన కంచంలోంబి నాకు తినివించేవాడు. నేను నిద్రపోవడానికి తత్వాలు 
పాడడం ఒక జ్ఞావకం. ఇంకా ఎన్నో జ్ఞావకాలు. నేను చదివిన మొదటి తెలుగు 
కథ పేరు “డోలు డోలుతో” మావయ్య నాకు నుమారు ఏడెనిమిదేళ్ళ వయసులో 
బాలమి(త్రలో చదివించిన కథ అది. అవ్వుటి నుండే వ్రుస్తకాలు, కథలు, నాపొత్యం 
చదవడం అలవాటాంది. 


- మాధవి అని అంతా వీలుచుకునే పారిజాతం 


30 మేకా సత్యనారాయణ శాస్తి (బాంబు) - ఏక వ్యక్తి సైన్యం 


నాకు తెలిసినంత మటుకు, నా ఎరుకలో “సహధర్మచారిణి” అనే 
పదానికి పరిపూర్ణ మైన “రూపం” ఇస్తే .... రాధ లాగే ఉంటుంది 

ఈ రోజు ఆమె “జన్మదినం”. పరిపూర్ణ ఆయురారోగ్యాలతో 
సౌభాగ్యంతో ఆమె జీవితం నిండునూరేళ్ళూ (ప్రశాంతంగా సాగిపోవాలని 
ఆమె నవాచర్యంతో మా జీవితాలు ఆనందమయం కావాలని 
కొరుకుంటూ..... జన్మదిన శుభాకాంక్షలు అభినందనలు ! 


అక్టోబర్‌ నెల వన్నెండో తారికు సాయంత్రం 7 గంటల నమయంలో మా 
ఇరువురం వ్యక్తిగత “స్వేచ్చ స్వాతంత్ర్యాలు’ కొల్లోవం, ఆరొజు విజయదశమి” 
కూడా! 

ఆనాటినుండి నేటివరకూ నుధీర్ణ జీవన వయాణం లొ నిరంతరాయంగా 
షడ్రుచులు” ఆశ్వాదిన్తున్నాం! భారతీయ వివావా వ్యవస్త లొని మాధుర్యాన్ని, ” 
కుటుంబ వ్యవస్థ లోని మమకారాన్ని “ ఆశ్వాదించి అనుభ వించే అవకాశం 
మాకు కల్పించినందుకు మా పెద్ద లందరకూ.... నవోయ నవాకారాలను 
అందిన్తున్న సవాధర్థుచారిణి” అనూరాధ కు అభినంద నలు, (కుతజ్ఞతలు, ళు 


జాకారికలు! - బాంబు 


ఏక వ్యక్తి సైన్యం - మేకా సత్యనారాయణ శాస్త్రి (బాంబు) 31 
ఒక్కసారి 'గట్టిగా మనస్పూర్తిగా 'ఏడవా' లని ఉంది' నాకు ! 
మనం ఎంత అసమర్గులమో అరమౌతోంది ! 


గడచిన ఇరవై మూడు రోజులుగా “ట్రస్ట్‌ హాస్పిటల్‌ లో మా రాజు 
గాడు పడుతున్న బాధ చూస్తూంటే పగ వాడికి కూడా రాకూడదంత కష్టం 
అనిపిస్తోంది. 


క నా.... పరిస్థితి చాలా DAS 
ఉం మైనది. గంభీరంగా” కాకినాడ వెళ్ళి GD 
గాడిని చూసి వస్తున్నా 

“నిస్తేజంగా”, “నిర్వికారంగా, “కళ్ళు” 
మూసుకుని’ 'యోగనిద్రి లో ఉన్న 'ముని 
లా, 'యోగసమాధి” లో ఉన్న “బుషి లా 
ఉన్న “రవి గాడిని చూస్తూ ఉంటే ..... 


ఒక్కసారి “గట్టిగా? మనస్పూర్తిగా 
“ఏడవా” లని ఉంది నాకు! 


అందరూ వయసులో నా....కన్నా 
చిన్న వాళ్ళే.... వాళ్ళ ఎదురుగా... ఏడవలేక చస్తున్నా 


గంభీరంగా” 'గుంభనంిగా ధైర్యం? గా ఉన్నట్లు నటించేస్తున్నా. 
రవి గాడిని వాడి “తపస్సు” ను చూసి వచ్చిన దెగ్గిర నుంచి ! 


ఆయన ఒక స్నేపొతుడి తండయినా కూడా ఎపుడూ మా తండ్రిలానే నా 
బాగోగులన్నీ అడుగుతూ నా (శేయోఖిలాషిగా, అవసరమైన నలవోలు, నూచనలు 
ఇస్తుందేవారు. ఆయనెవ్ముడూ వ్రజలతో మమేకమై ఉండేవారు. ఎటువంటి స్వార్థం 


లేకుండా ఏదైనా మంచి చేయాలని తపించే వ్యక్తాయన అందుకే ఆయన వ్యక్తిత్వం 
అంటే నాకు గౌరవం, ఇష్టం. -గోకాద శ్రీనివాస్‌, విజయనగరం 
ఇతర మిత్ర బృందం 


32 మేకా సత్యనారాయణ శాస్తి (బాంబు) - ఏక వ్యక్తి సైన్యం 


ఛి...ఛి...ఛీ..... స్వేచ్చ...... గా...... ఏడవ లేక పోవడాన్ని మించిన 
“దౌర్భాగ్యం” మనిషికి మరోటి లేదనే “నగ్న సత్యం” ఇప్పుడే తెలిసింది! 


వీకుపు ఎంత “ పవిత్ర “మైనది 9 


నా జాతకం 


2002-2-2 ఈ జాతకంలో అంతర్ధశలు వ్రాస్తూ జాతక రచయిత 
రెండుసార్లు “స్టార్లు వేసి “బి కేర్‌ఫుల్‌” అని వ్రాయడం జరిగింది! 


సుమారు ముప్పై సంవత్సరాల క్రితం ఆంధ్రభూమి వారపత్రికలో 
“జన్మ కుండలినీ” వ్రాసిన జోతీష్ముడు “రమేష్‌ చంద్ర మహర్షి నా వ్యక్తిగత 
జాతకం వ్రాసి ఇస్తు....... అంతర్దశ లో వ్యక్తీకరించిన అభిప్రాయం ఇది ! 

నా జాతక రీత్యా..... 2002- 2-2 నుండి 2002 -6-8 వరకూ 
చాలా జాగ్రత్తగా ఉండాలి అని రెండు నక్షత్రం గుర్తులతో నన్ను హెచ్చరించడం 
జరిగింది ! 


సుమారు ముప్పై సంవత్సరాల క్రితం వ్రాయబడ్డ సదరు హెచ్చరికను 


బాంబు అని అందరూ గౌరవంగా, అభిమానంగా, ఆప్పాయంగా విలుచుకునే 
ఎంఎన్‌ఎన్‌ శాస్త్రిగారు మాకు మేనమామ. ఈ నందర్భంలో ఆయనతో వ్యక్తిగత 
సంబంధాన్ని లేదా చుట్టరికాన్ని నురించుకోవాలా లేదా ఆయన ఉన్నత వ్యక్తిత్వాన్ని 
గుర్తు తెచ్చుకోవాలా అనే నందిగ్రత నాలాగే బహుశా అనేకమందికి కలిగి ë 
ందచ్చు. ఎందుకంటే వ్యక్తిగా వ్యవస్థగా కూడా ఆయన ఉన్నతుడే తండ్రి తరువాత 
So అంతటి వారు అని మనం కొందరిని గురించి కొన్ని సందర్భాల్లో 


వాడుతుంటాం. మావయ్య కొన్ని నందర్భాలలో నాకు ఆ మాటకొస్తే మా 
కుటుంబాలలో చాలా మందికి తండి కంటే ఎక్కువగా అండగా నిలిచారు. 
ఆడవిల్లలని ఎంత అవురూవంగా గౌరవంగా, అభిమానంగా (ట్రీట్‌ చేయాలో 
మామయ్య నించే ఎవరైనా నేర్చుకోవాలి (నా GE?) ఒక్క మాటలో చెప్పాలంటే 
మావయ్యని కోల్పోవడంతో నేను ఒక “లైఫ్‌ డిక్షనరీ”ని పోగొట్టుకున్నాను. 
-లత అని అందరూ విలుచుకునే న్వర్థలత 


ఏక వ్యక్తి సైన్యం - మేకా సత్యనారాయణ శాస్తి (బాంబు) 33 
నేను 20 సంవత్సరాలు గుర్తించలేదు 


ఇంట్లో పుస్తకాలు సర్హుతూ......ఉంటే.... జారిపడ్డ...... కాగితాల్లో.... 
కనబడ్డ ఆ అమూల్య సలహా, సూచన హెచ్చరిక ఇది ! 

అప్పటికే జీర్నావస్తకు చేరుకున్న సదరు కాగితాన్ని “సంస్కరించి” 
భద్రపరచడం జరిగింది. 


ఆ జన్మ కుండలిని వ్రాసిన “రమేష్‌ చంద్ర మహారుషి ఇప్పుడు 
వారు భక్తి టివిలో “జన్మకుండలిని” కార్యక్రమం నిర్వహిస్తున్నారట 


ఇరవై సంవత్సరాల పాటు నేను గుర్తించ లేకపోయిన వాస్తవం 


ఏంటంటే....... 2002-2-2 సాయంత్రం ఏడుగంటల సమయంలో 
పిఠాపురం “శ్రీ పాద (Š వల్లభ సంస్మాన్‌ ga — _ 

P ఉం శ్రీ ఏళ! eska నకు 
లో నాకు “హార్ట్‌ ఎటాక్‌” వచ్చింది ఒక bog 1 oag fe 


మీటింగ్‌ లో ఉండగా 


నేను ఇప్పటివరకు ఈ ముప్పై 
సంవత్సరాలలోనూ ఎప్పుడూ...... సదరు 
జాతకరచయిత (శీ రమేష్‌ చంద 
మహరుషిని కలవలేదు, ఫోన్లో మాట్లాడలేదు. 


నిన్న ఉదయం నుంచి ప్రయత్నం 
చేస్తూ ఉంటే.... ఇప్పటిదాకా వార్ని కలవలేక 
పోయాను ఫోన్లో కూడా 


నిజంగానే గడచిన మూడు 
దశాబ్దాలుగా రమేష్‌ చంద్ర మహరుషి “జన్మ 
కుండలినీ” ద్వారా “తపస్సు” చేస్తున్నారేమో 


అనిపించింది. 


ఆయన అనువమతిస్తే..... నా 


34 మేకా సత్యనారాయణ శాస్తి (బాంబు) - ఏక వ్యక్తి సైన్యం 


ఆరోగ్యం సహకరిస్తే .... త్వరలోనే వారిని కలిసి ముప్పై సంవత్సరాల క్రితం 
వారిచే వ్రాయబడ్డ సదరు హెచ్చరికను వారికి చూపించి అభినందనలు 
తెలిపి రావాలని కోరిక. 

నేను రమేష్‌ చంద్ర మహరుషి జన్మ కుండలినీ జోతీష్మాలయానికి 


ప్రమోటర్‌ను కాదు, వాస్తవాన్ని మీ ముందు ఉంచాలన్నదే నా ఈ ప్రయత్నం! 


“బూస్టర్‌ డోసు-ఈ మాట ఈ మధ్యకాలంలో 
అందరి నోటా వినబడుతోంది! 


కరోనా వైరస్‌ టీకాలు రెండు డోసులూ వేయించుకున్నాక కూడా 
కోవిడ్‌ కొత్త వేరియంట్‌ ను ఎదుర్కోవడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా 
నిర్ణయం “బూస్టర్‌ డోసు ! 

30/11/2015 మా 
“షష్టిపూర్తి” జరిగింది 


70 నంవత్ప్సరాల 
వయస్సులో నిర్వహించుకోవా 
ల్సిన “log” అన్నీ 
అనుకూలిస్తే ...ఆరోగ్యం సహక 
రిస్తే..... 2025 నవంబర్‌ నెలలో 
చేసుకోవాలనుకుంటా.... 


ప్రస్తుత కరోనా పరిస్థి 
తుల్లో.... వయసుతో సంబంధం 
లేకుండా రెండో కంటికి 
తెలీకుండా జనాలు పిట్టలకన్నా 
ఘోరంగా రాలిపోతూ.... ఉంటే 
కరోనా కట్టడికి ప్రపంచ ఆరోగ్య 


ఏక వ్యక్తి సైన్యం - మేకా సత్యనారాయణ శాస్త్రి (బాంబు) 


35 
సంస్థ “బూస్టర్‌ డోసు ప్రొత్స 

Q ° 
హిసోంది! 

2025 సంవత్సరం “మా 
70 సంవత్సరాల బ్రహ్మరధి 
నిర్వహించుకోడానికి .... 

“బూస్టర్‌ డోసు”గా 

మెన్న 13/01/2022 
“వైకుంఠ ఏకాదశి “ రోజున 


మా ఇంట్లో 'ఆయిష్‌ 
హోమంి, మృత్యుంజయ 


హోమం రుద్రాభిషేకం, పాశుపతం లాంటి “ బూస్టర్‌ డోసు” లన్నీ మాచేత 
చేయించేసేడు మేనల్లుడు శంకర్‌ ఆ సందర్భంగా “తీసిన ఫొటో. 


wor ee విఠావురం F మా ఇంట్లో రాధ వాళ్ళి అమ్మ, అక్క mo 
కల్యాణి, కూతురు నుజాత (శ్రీను, రాజూ, BA, తేజు సోము నుధీర్‌ - బాంబు 
Photo by : Rohit 


36 మేకా సత్యనారాయణ శాస్తి (బాంబు) - ఏక వ్యక్తి సైన్యం 


షష్టిపూర్తి ప్రత్యేక సంచికలోని వ్యాసాలు 
పోటెత్తిన సముద్రపు ప్రచండ హోరు! 
పోరాటమే చిరునామా “బాంబు అతని పేరు!! 
“బాంబుని చూడగానే 
బెంబేలు పడితే 
అదెప్పుడూ నీ గుండెల్లోనే పేలుతుంది” 

-అలిశెట్టి (ప్రభాకర్‌ 

1984వ సం॥రం 'సత్యనారాయణశాగస్తి బ్రబాంబు” 


రాష్ట్రంలో ఎటు చూసినా అదే చర్చ. ఏ నలుగురు కలిసినా అదే 
ప్రశ్న. ఎవరీ “బాంబు”? అర్థ దశాబ్దంగా ఎంతోమంది రాజకీయ 
నాయకులపైనా, సెలట్రిటీలపైనా, ఇంకా సమాజంలో గొప్పవాళ్ళుగా, పెద్ద 
మనుషులుగా చలామణీ అవుతున్న బడాబాబుల్నీ నలుగుర్లో పెట్టి నిగ్గదీస్తూ 
బజార్లో పెట్టి బండబూతులు తిడుతూ బెంబేలెత్తించి అతి తక్కువ కాలంలోనే 
అత్యధిక సర్యుులేషన్‌ పెంచుకుని, యావదాంధ్రదేశంలోనూ ఎంతోమంది 
వీరాభిమానుల్ని సంపాదించుకుని తెలుగు జర్నలిజం చరిత్రనే తిరగరాసిన 
ఎన్‌కౌంటర్‌ పత్రిక ఎడిటర్‌ పింగళి దశరధరామ్‌ పై పుస్తకం రావడం, దాని 
రచయిత బాంబు కావడం. 


ముప్పై ఐదేళ్ళ బంధం మాది. ఈ మూడు దశాబ్దాలుగా ఆయనే నా వ్రవంచం. 
ఎక్టుడో రాయవూర్‌లో వుట్టి పెరిగిన నాకు ఈ ముప్పై ఏళ్ళకు పైబడి ఈ విఠావురమే 
లోకమైంది. ఆయనతో కష్టనుఖాలను వంచుకోవదమే జీవితం అయ్యింది. 
మంబిబెడ్డలన్నీ కలిసే వంచుకున్నాం. ఆయన O) తిండికి, గుడ్డకీ లోటు 


లేకుండా చూసారు. ఇంటికి ఎవరు ఎవ్బుడు వచ్చినా లేదనకుండా ఉన్నదాంట్లోనే 
నంతోవంగా వెట్టారు. చివరి వరకూ ఆయన ఎలా బతకాలనుకున్నారో అలాగే 
బతికారు. ఎలా పోవాలనుకున్నారో అలాగే పోయారు. -అనూరాధ (అర్జాంగి) 


37 


ఏక వ్యక్తి సైన్యం - మేకా సత్యనారాయణ శాస్త్రి (బాంబు) 


. 
" 
5 
. 
z 
= 
. 
. 
= 
= 
i 
Ë 
= 
É 
. 
. 
= 
= 
= 
. 
= 
e 
z 
. 
: 
> 
. 
. 
- 
. 
= 
> 
= 
: 
" 
. 
= 
" 
+ 
E 
5 
- 
> 
" 
5 
< 
- 
. 
= 
E 
- 
ళ్‌ 
ల 
E 
5 
. 


=e 
ongos spe egon Gaon యాం ego బంగం fame porey sxe poloka 
soto 0030990) లంకాం as posq-2 'అంయంఖ gZcšogz 200s uogos GEce aore 
Roba “egg poma Gadus asp Soroa sug anons qasqa punar wold Glonn 
agengan Ganar wo oq paner afora sodas ma ooo. Rote Qos ronas pe వాటం osana 
pocs cafone Gna pasga gas mergak ooo.ocp Fery) cuc 5 aps cg TGGA LONGE S 
కనుక ఇరా om onos PAGRA soompcogoo GŠ=e8 soooo 600 ఎడి అయ్యి? arawe 0 poca np Bge sup ges 
“ఇవవ apale odg 
tramp oo@.s wao moge prarorp gps og soy prota (సాం కాదా SRAN OSG qaas MANE DORRY son LEICA 
నంది (దండేన “ఐంగ్ల[109 oae దయం! గుం urapa isa Ionek Os Oman rise ZOEROR FONR Da 
ailen Tauge ఎరెంచండింి ౧౨6 Bc '2< osos soneg asa e 0002 qoooəos agrs meos teiaa gri cvp sols onssa paso 
oe ౪92 లక్షం pilane olur goo Q s< ç2acocs Gogg spome uokoe maso భయా వచిలె puare pang Gre ఇకంగా ౦5082 
“gavor uoporopa 
casos oneg gzvpzpe uoke pËç oneg vevonmfan sonlas oneg "ఇంకా uoraA por oner vahu E yana secs wapus 
Ugg PTE ass "9242206 LOE GRE OEE "ge olacg pape ome vogar urad pieg oce veganan ఎరవాడ orig నో 
(మ. 
na ooge og? gole agen pars cors yke oc kS sous sokara gasogg wareg Senor sassy qç కరం 
: SOLANA osxogg floods guc cece sheer Vy acacmpyer preg cooo <o Ded ఇంంధా 
OSE Soc [02122 VONNE ONORE qooso- o s OPGEAN ° qar నాను 


od 


OSSE ULON 9 STORES 
జ sep oo బంంరాంరేంంి POT ERTE POR 


PRE MEES POP 02౫ oea ce 


nople tq piod poagos Gemuse బాటా 
Pete gouges Uog Os (రిల 


s&ee gece 


38 మేకా సత్యనారాయణ శాస్తి (బాంబు) - ఏక వ్యక్తి సైన్యం 


మరింత ఆశ్చర్యం ఏమంటే ట్రీట్‌ లీడర్లు మొదలుకుని మహామేధావుల 
దాకా ఎవరినీ వొదిలి పెట్టకుండా వాళ్ళ PIS జీవితాల మీద కూడా 
లెక్కలేనన్ని ఆరోపణలు చేసిన ఎన్‌కౌంటర్‌ ఎడిటర్‌, రాష్ట్ర వ్యాప్తంగా 
లక్షలాదిమంది యువజనుల్ని తనవైపు తిప్పుకుని, ఎంతోమంది దృష్టిని తన 
రాతల ద్వారా ఆకర్షించిన దశరధరామ్‌ “బాంబు” రాసిన చిన్న పుస్తకం 
ప్రింటు కాకముందే ఆపాలని స్వయంగా కోర్టును ఆశ్రయించి, బాంబును 
అరెస్టు చేయించడం, ఎంతోమంది హేమాహేమీల్ని గడగడలాడించిన 
దశరధరామ్‌పైనే అక్షరాలెక్కు పెట్టే సాహసం చేసిన ఆ “os ఎవరని 
అంతటా ఆసక్తి నెలకొంది. 


“దుర్మార్గపు రాతలతో తెలుగుదేశంలో తెలుగు పాఠకుడ్ని 
తెలివితక్కువవాడిగా అంచనావేస్తూ యువతరాన్ని అతి దారుణంగా 
భయంకరంగా తప్పుదారి పట్టిస్తూ అదే రహదారని అపోహ కల్లిస్తోన్న ఓ 
పత్రికాధిపతి నిజచరిత్రే ఈ పుస్తకిమంటూ, ఎన్‌కౌంటర్‌ దశరధరామ్‌ 
బండారం” పేరిట గర్జించిన ఆ గొంతు తర్వాతి చరిత్రలో దశరధరామ్‌తో 
మిత్రత్వాన్ని కొనసాగించినప్పటికీ ముష్కర మూకల చేతిలో ఆయన 


ఏక వ్యక్తి సైన్యం - మేకా సత్యనారాయణ శాస్తి (బాంబు) 39 


బలైపోయిన దు:ఖంతో చాలాకాలం మౌనం దాల్చింది. ఐనప్పటికీ 
ప్రశ్నించేవాళ్ళు ఎంతోసేపు చేతులు ముడుచుకోలేరు. అందుకే నెమ్మదిగానైనా 
తర్వాతర్వాత తిరిగి తన ప్రయత్నాన్ని ఆరంభించింది. ఎందుకంటే, ఎవరో 
అన్నట్లు “ప్రయాణారంభాన్ని మర్చిపోతే గమ్యం శిధిలమవుతుందని” తెలిసి. 


తెలుగు పత్రికారంగ చరిత్రలో కమెండో, ఎన్‌కౌంటర్‌, విజయ 
విహారంలాంటి పత్రికలది చిరస్థాయి. బాలగోపాల్‌ మొదలుకుని రమణమూర్తి 
గారి దాకా ఈ ఎన్‌కౌంటర్‌ను ప్రస్తావించారంటే ఎంతో కొంత ప్రజాపక్షం 
వహించని పాత్రికేయత్వానికి అది సాధ్యమని నేననుకోను. పురాతన చారిత్రక 
తెలుగు పత్రికల్ని (కృష్ణాపత్రిక, ఆంధ్రపత్రిక మొదలగునవి) డిజిటలైజేషన్‌ 
చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వశాభొకటి ఎత్తుకొందని తెల్సి వాటితోబాటూ 
ఎన్‌కౌంటర్‌, కమెండో పత్రికా సంచికల్ని కూడా సంరక్షించే బాధ్యత 
వారిపైనుందని గుర్తు చేస్తూ లేఖ రాస్తే ఇప్పటిదాకా జాడ లేదు. జవాబూ 
రాలేదు. ఏదేమైనా తీవ్రవాద ధోరణి ఉన్నంతలో అక్షరాలు అంటరానివైపోవు. 
ఇంతకీ ఆనాడతంత చర్చరేపిన ఈ “బాంబు” ఎవరసలు? 


4-12-55% పార్వతీపురంలో మేకా కృష్ణమూర్తి, కృష్ణవేణి 
దంపతులకు రెండో సంతానంగా పుట్టారు. (మొదటి పిల్ల కీ॥శే॥ కందాళ 
pa క్షి. — దుందుడుకు va కృష్ణమూర్తిగారిది రాజాం. 


40 మేకా సత్యనారాయణ శాస్తి (బాంబు) - ఏక వ్యక్తి సైన్యం 


చిన్నప్పుడే ఇంట్లోంచి పారిపోయి మద్రాసులో ప్రసిద్ద రాజకీయ నాయకుడు 
వి.వి. గిరిగారి వియ్యంకుడైన డాక్టరు రాంజీ గారి వద్ద చాలా కాలముండి 
ఫార్మశీ చేశారు. ఆ క్రమంలో వివాహానంతరం ఉద్యోగవశాత్తూ 
తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి షుగర్‌ ఫ్యాక్టరీలో జాయినై పనిచేస్తుండగా 
ఆ ఫ్యాక్టరీని పిఠాపురానికి తరలించడం జరిగింది. అలా ఆ కుటుంబానికి 
పిఠాపురంతో ఏర్పడిన అనుబంధం ఈనాటికీ గాఢానుబంధమై 
కొనసాగుతోంది. బాంబు ఇంటర్‌ దాకా పిఠాపురంలో చదివి, డిగ్రీ కాకినాడలో 
చేసారు. ఆ క్రమంలో విజయవాడ స్పెన్సర్‌లో పనిచేస్తుండగా 
భావోద్యమకారులతో పరిచయమేర్చడింది. అలా కత్తి పద్మారావు, రావిపూడి 
వెంకటాద్రి, వెనిగళ్ళ సుబ్బారావు, చార్వాక రామకృష్ణ మొదలగువారో కల్సి 
పనిచేశారు. ఆ క్రమంలో పింగళి దశరథరామ్‌తో కల్సి ఎన్‌కౌంటర్‌ చాలా 
కాలం నడిపారు. ఆ సమయంలోనే రాష్ట్ర వ్యాప్తంగా నున్న ఎంతో మంది 
విప్లవకారుల్నీ, ఉద్యమకారుల్నీ, రాజకీయవేత్తల్నీ కల్సి వారితో అనుబంధం 
పెంచుకున్నారు. అలా నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి, నాదెండ్ల భాస్మర్రావు 
మొదలైనవారితో బాగా పరిచయం వుండేది. నాదెండ్ల భాస్మర్రావు వేమూరులో 
పోటీ చేసినప్పట్నుంచి తెలుసు. పింగళి దశరథరామ్‌ రాజమండ్రిలో పోటీ 
చేసినప్పుడు శాస్త్రి ఇండిపెండెంటుగా పిఠాపురంలో పోటీ చేశారు. అలాగే 
ఎన్టీఆర్‌ ద్రోహంతో టిడిపి విడిపోయినప్పుడు నాదెండ్ల స్థాపించిన ప్రజాస్వామ్య 
తెలుగుదేశం అభ్యర్థిగా మరోసారి పోటీ చేశారు. బాలయోగి గురించీ ఎంతో 


బాంబుగారు మాకు గురుతుల్యులు. అను నిత్యం వ్రజల కోసం, వ్రజల మధ్య 
బతికిన అలాంటి Ah) వ్వక్తి విగహం (వ్రజలకి న్ఫూర్తి. కాన విఠావురం లో 
అందుకోసం స్థలం కేటాయిస్తే నేను విగ్రవాం చేయించడానికి నిద్దమని 
(వకటిన్తున్నాను. ఆయన ఆశయాల సాధనలో భాగంగా ఆయన మూర్తిని 


ఆవిష్టురించుకొని, దాని బాగోగులు చూడటం అభిమానులుగా మనందరి 
కర్తవ్యమని నా అభి్యివాయం. 


- దొడ్డి రమణ, వైజాగ్‌ 


ఏక వ్యక్తి సైన్యం - మేకా సత్యనారాయణ శాస్త్రి (బాంబు) 41 


పరిశోధించి ఎన్నో విషయాలు సేకరించి “బాంబు బాలయోగి బండారం” 
అనే పరిశోధక పుస్తకం రాస్తే దశరధరామ్‌ తన పేరుతో ప్రచురించుకోవడమై 
దశరధరామ్‌తో విభేదించి ఏకంగా “ఎన్‌కౌంటర్‌ దశరధరామ్‌ బండారం” 
అనే రచన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా హాట్‌కేకుల్లా అమ్ముడుపోయిన ఆ పుస్తకాలు 
“బాంబు సత్తాను చాటాయి. ఈ విషయమై దశరధరామ్‌ హైకోర్టులో వేసిన 
కేసును ప్రముఖ న్యాయవాది ఆచంట లక్ష్మణరావు గారి సహకారంతో తానే 
స్వయంగా వాదించుకుని శాస్తి గెలవడం ఆ రోజుల్లో ఒక సంచలనం. 


1986లో రాధను వివాహం చేసుకున్న తర్వాత సుమారు దశాబ్దం 
దాకా సామాజిక రంగాల్ని పట్టించుకున్నట్లు కనబడదు. ప్రముఖ స్వాతంత్ర్య 
సమరయోధులు కె. ఎస్‌. తిలక్‌గారితో కలిసి 'స్పందన' గిరిజనాభివృద్ధి సంస్థను 
శంఖవరం మండలం పెదమల్లాపురం గ్రామంలో స్థాపించి వారితో కల్సి 
కొంతకాలం పనిచేశారు. అలాగే ఎ.వి.కె.చైతన్యగారి ప్రభావం కూడా 
బాంబుపై ఉండేది. ఆయన బాంబుకి వరుసకి మామయ్య. 95లో కిర్లంపూడి 
షుగర్‌ మిల్స్‌ నుంచి వస్తోన్న (ప్రమాదకరమయిన బూడిదకు వ్యతిరేకంగా 
పర్యావరణ కాలుష్యానికీ, జీవుల ఆరోగ్యానికి హానికరమైన దానిపై శాస్త్రి 
(బాంబు) చేసిన 7 రోజులు ఆమరణ నిరాహార దీక్ష ప్రజానీకాన్ని ఒక్క ఊపు 


"y | నావకళ్ళన అక్ష భాగ్యలక్ష్మి, (ఇవ్చుడు 
న్‌ లేదు) మద్వలో కూర్చున్నది మా 

తాగే £ అరుణకు అటు వకు మా అమల 
; అశోక్‌” వెనుక వరన లో మద్వలో 
నిలబడి మా అమ్మ రుష్ణవేణవ్మ/ 
ఇంతకీ నేనెకడో చెప్పలేదు కదా మా 
అరుణకు కూర్చున్న కుర్పీ మీద 
మోబెయ్యి ఆనుకుని నిలబడ్డ శోబ్లోడి 
; నిన్నె...నే 
అందుభాటులో ఉన్న నా - బాంబు 
అతి విన్న వయను” ఫొటో 


i 


| 

n 

రో 
j 


i ; a w 


42 మేకా సత్యనారాయణ శాస్తి (బాంబు) - ఏక వ్యక్తి సైన్యం 


ఊపింది. రైతు కార్మికులు, బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం ఆయన 
పడ్డ ఆతృత ఆ ఉద్యమంలో ప్రతిబింబించింది. అలాగే 2004లో అధిక 
విద్యుత్‌ బిల్లులపై ట్రాన్స్‌కో తీరుకు నిరసనగా మరోసారి ఆమరణ నిరాహార 
దీక్ష చేశారు. అలాగే 2009 లో కె.జి. గ్యాస్‌ నిక్షేపాలను జాతీయం చేయాలని 
నిరాహార దీక్ష చేశారు. జాతీయ సమస్య అయిన కె.జి. బేసిన్‌ అంశం తప్ప 
మిగిలిన రెండుసార్లూ TA ఘనవిజయం సాధించారు. ఇవిగాక అనేక 
సాంఘిక, సాంస్కృతిక, ప్రజా ఉద్యమాల్లో మొదట్నుంచీ కీలకపాత్ర 


తన జీవితమంతా బెదురు, బెరుకు లేకుండా తన తల్లిదండ్రులు నమ్మిన సిద్ధాంతాలకు 
లోబడి, తన అభిపాయాలు తనకు మాత్రమే కాదు అందరికీ ఉవయోగవడేలా 
అనునిత్వం (శమిన్తూ తన DEAS తన కుమారులకు ఆస్తిగా ఇచ్చి, చివరి 
వరకు తన నంపాదన పై తను జీవించి, A, న్యాయ, రాజకీయ రంగాలలో 
తనకంటూ ఒక (వత్వేక గుర్తింవుతో మరణమును కూడా అనేకమార్లు ఎదిరించి, 
చివరిగా ఆ మృత్యువును నైతం చిరునవ్వుతో స్వాగతించిన నాన్న.....మా నాన్న! 

- మేకా కృష్ణ రోపొత్‌ 5/0 మేకా నత్వనారాయణశాన్తి త్రై బాంబు 


బతికినంత కాలం FÉ బతికాడు మా నాన్న. దబ్బులకీ, ఆస్తులకీ, 
కులమతాలకీ ఎవ్వుడూ ప్రాధాన్యత ఇవ్వలేదు. చదువు, ఉద్యోగం, పెళ్ళి ఇలా 
అన్నింటిలోనూ మా అభిప్రాయాలకి ఎవ్బుడూ అడ్డు చెవ్బలేదు. మీ జీవితం, మీ 


ఇష్టం అనేవారు. మా నుండి ఎవ్బుడూ ఏమీ ఆశించలేదు. జీవితకాలం నంపాదన 
చుట్టూ తిరిగితే ఇంకెవ్చుడు నంతోషంగా ఉంటాం? అనుకున్నాడేమో! ఆన్తులేమీ 
సంపొదించలేకపోయినా మంచి పేరు నంపొదించుకున్నాడు. ఉన్నంతలో తనకి 
నచ్చినట్లు బతికాడు. ఏ జబ్బుకీ భయవదలేదు. ఏ డాక్టరు మాటా వినలేదు. కొన్ని 
నందర్భాలలో నిగరెట్‌ మానేయమని మా అమ్ము చెబితే యూనేస్తే ఓ రెండు రోజులు 
ఎక్కువ బతుకుతానేమోగాని కాలిస్తే ఈ క్షణం సంతోషంగా ఉంటా” అనేవారు. 
నిజమే కదా అనివిస్తుంది. మా నాన్న నాకు ఆన్తులు ఇవ్వకపోయినా DFS 
వెళ్ళినా బతికే నమ్మకం, Fo ఇచ్చాడు. అది చాలు ఈ జీవితానికి. మా నాన్నపై 
నా అభిపాయాలకి అంతం లేదు. జ్ఞావకాలు మాత్రమే ఉన్నాయి. మీతో 
వంచుకోవడానికి. -క్టప్ణ తేజు (తేజు) S/o మేకా నత్తనారాయణశాగ్ర్తీ @ బాంబు 


ఏక వ్యక్తి సైన్యం - మేకా సత్యనారాయణ శాస్త్రి (బాంబు) 43 


పోషించారు. అనారోగ్యం కారణంగా కార్యక్రమాలు కుంటుపడినప్పటికీ 
మానసికంగా ఎవరే సమస్యంటూ ఆయన వద్దకొచ్చినా వెంటనే స్పందించడం 
ఆయన స్వభావం. సొంతంగా ఈనాటికీ సెంటు భూమి లేకపోయినా 
అంతకన్నా ఎన్నో రెట్లు ఆత్మీయతానురాగాలుగల (శేయోభిలాషుల్ని 
సంపాదించగలిగానని గర్వంగా చెప్పుకుంటారాయన. తల్చుకుంటే ఒకప్పుడు 
తరాలు గడిచినా తరగని ఆస్తిపాస్తులు ఆయనకు దక్కేవి. రాజకీయంగా ó 
న్నతస్థానమూ దక్కేది. కానీ, పదిమంది బాగు కోసం పాటుపడ్డం కంటే 
అవేమీ పెద్దగా ఆయన పట్టించుకున్నది లేదు. మూడుసార్లు దేశానికి ప్రధానిగా 
చేసి ఇంటికి అద్దె కట్టనందుకు నడివీధిలో నిలబడ్డ గుల్జారీలాల్‌నందా, 


“మా అమ్మ తృష్ణవేణవ్ము , నాన్న 
GA మూర్తి” నాన్న KRIE 
సందర్భంగా తీసుకున్న టీవి 
జ్ఞావకం ఈ ఫోటో 


| అమ్మా వాళ్ళది పాత 
(లీకాకూళం జిల్లా పార్వతీవురం 
ఇవ్చడు విజయనగరం జిల్లా 
నాన్నా వాళ్ళ ది రాజం. 
నాన్న అవ్బటి మెడ్రాన్‌ (BRY 
లో ఫార్మానిముగా ఉద్యోగం చేసేవారు వారి వివావాం తర్వాత విఠావురం 
క్రిర్లంవూడి మగర్‌ మిల్ఫ్‌ డిస్పెన్సెరీ ఇంచార్జి గా వితావురం మగర్‌ ఫ్యాక్టరీ 
వోస్తిటల్‌లో ఉండేవారు. 


అమ్మా నాన్న ఫోటో ఫేన్‌బుక్‌లో పెట్టాలని నాకు ఎవ్బటినుండో కోరిక 
ఇంతకాలానికి వీలు వడింది ఇలా మీ అందరితో నా భావావేశాన్ని వంచుకునే 
అవకాళం దొరికింది / - బాంబు 


44 మేకా సత్యనారాయణ శాస్తి (బాంబు) - ఏక వ్యక్తి సైన్యం 


జీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేసి రెండు జతల బట్టలు, గుడ్డసంచి, 
నీళ్ళసీ సా ఆస్తితోనే జీవించిన గాంధీయోద్యమకారులు వావిలాల 
గోపాలకృష్ణయ్యలను స్ఫూర్తిగా తీసుకున్న ఎమ్‌. ఎస్‌. ఎన్‌. DPA... . బాంబు 
సాంవింకంగా ఎంత కురు నంపాదించినా ఆర్థికంగా ఎన్నో 
ఇబ్బందులనెదుర్శొన్నాడు. పిల్లలందరికీ బొటాబొటి చదువులు, చిన్నా చితకా 


RE వంచన కంటా సంన్మారం ముఖ్యమనే భావన అంత బలంగా 
నాన్నకి ఎలా కలిగిందో అని ఆశర్యం వేస్తుంటుంది. 

డబ్బు కోనం ఎంతకైనా దిగజారే వ్వక్తిత్వాల్ని చూనినవుడు సెంటు భూమి, 
అకౌంట్లో వది రూపాయలు లేవని ధైర్యంగా నిలబడి చెవ్పుగలిగిన స్టైర్దం ఆయనకి 
జీవితాంతం ఎలా నిలిచిందో అని దిగ్భ్రాంతి కలుగుతుంది. ఆయనేం వురుషోత్తముడు 
కాదు, అయినా మనిషన్నాక తప్పొవ్చుల మిళితం. ఆ రకంగా ఆయన చేసిన పొరపాట్లు, 
వడ్డ తడబాట్లు చాలానే ఉండవచ్చు. కానీ ఒక్క రూపాయి కోసం ఎన్నడూ కక్కుర్తి 
వడని ఆ న్వభావం నా GRI ఒక తిరుగులేని ఆదర్భం. అదెంత మహోన్నతమైందో, 
ఈ రోజు నాకు ఇంకా బాగా అర్థం అవుతోంది. అదంత నులువు కాదు. అనలు 
సులువే కాదు. నంపాదించకుంటే పోయి, నంపాదనకు వ్యతిరేకంగా (పత్వేకంగా 
(ప్రచారం చేస్తూ Iam Against to the Habitual Earning అంటూ న్లితవజ్ఞతకి 
(్రతిరూపంగా జీవించిన నాకు తెలిసిన మొదటి, చివరి వ్యక్తి ఎవరు నమ్మినా లేకున్నా 
ఎవ్పుటికీ గర్వంగా చెప్పగలను. నాన్న జకడే!! Iam Proud to be his Son. 

ఆస్తులకు అంతస్తులకు తప్పనిసరి వారనుల్ని తయారుచేసుకోవడమే తెలినిన 
వ్యవస్థకి విలువల్ని వారసత్వంగా అందించేవారు వింతగా కనబడటం ఆలళ్టుర్యం 
లేదు. అందుకే అసత్యానికీ, అవినీతికి వత్తాసు వలకనందుకు ఆయన వై అభాండాలు 
వేనిన అక్రమార్భులు ఆయన చావును కూడా సొమ్ము చేసుకోవడం మొదలెట్టారు. 
We never mind. అలవ్నాటైన దిగజారుడుతనం ఉత్తమంగా కనిపిస్తే అమ్ముడుపోయిన 
వ్యక్తిత్వం అహంకారం (ప్రదర్శిస్తుంది. ఆ రెంటినీ కలగలువుకున్న వాళ్ళకు వకు వాళ్ళ 
మీద వడేడవడం తప్పా వేరే వనేమీ ఉండదు. ఆయన జీవితం మీదే వడేడ్డే వాళ్ళంతా 
ఇదే బావతు. వాళ్ళాయన ఎత్తును అందుకోవడం మాటటుంచి ఆయన పాటించిన 
విలువల దరిదాపుల్లోకి కూడా రాలేరు. ఎందుకంటే ఆయన తన VYS) 
సంపాదనలో కాకుండా విలువల్లో కొలుచుకున్నారు. వారసత్వాన్ని మానవత్వంలో 
మాకందించారు. మానవత్వాన్ని మించిన వారసత్వం లోకంలో మరేదీ లేదు! 

-గౌరవ్‌ 


ఏక వ్యక్తి సైన్యం - మేకా సత్యనారాయణ శాస్తి (బాంబు) 45 


నేనురాధ, రాజుసీత, (శీనుశారద 


మా రాజుగాడు“ విఠావురం R.R.Bh.R హైస్ఫూలు లో 6వ తరగతి 
చదువుకునేటవుటినుంచి నం ముగ్గురం స్నేహితులం! 
పెళ్ళిళ్ళు జరిగి జీవిత భాగస్వాములు మా జీవితాల్లోకి వచ్చినా 
మాస్నేవాబంధం అలాగే కొనసాగుతొంది ! 
నిన్న ఉదయం గోవి ఫోను చేని అన్నయ్య కు ఆరోగ్యం బాగాలేదని తల 
కు ఆవరేషన్‌ జరిగిందని చెవ్టుడంతొ..... నిన్న సాయంత్రం కాకినాడ (స్ట్‌ 
హోన్ఫిటల్‌ కు వెళ్ళి మా రాజు గాడిని చూని వచ్చా 
విధి ఎంత చిత్రమైనది? రాజు బయట తిరిగేది తక్కువ బయటకు 
కార్లో వచ్చి ఇంటికి వెళ్ళిపోడమే, కరొనా వచ్చిన తర్వాతా భౌతిక 
కలయికలు తగిపోయాయి ముగ్గురం ఫోనులో మూటలో 
వాళ్లిద్దరూ ఎవ్బుడూ కార్ల లో తిరుగుతూ ఉంటారు వాళ్ళకు OY తక్కువ 
నేనే బయట ఎక్కువ గా తిరుగుతా బండి మీద నాకు OD ఎక్కువని నేను 
భావించేవాడిని 
ఆ మధ్య శీను శారదా SDE బారిన వడి హోన్ఫిటల్‌ లో చేరి బయట 
వడ్డారు ఇవ్వుడు రాజు గాడు తొందరగా కోలుకుని మా స్నేహబంధం ఇలాగే 
కొనసాగాలని మనస్సూర్హిగా కోరుకుంటూ.... 
బాంబు 


46 మేకా సత్యనారాయణ శాస్తి (బాంబు) - ఏక వ్యక్తి సైన్యం 


పనులే కాని పెద్ద స్థాయిగల ఉద్యోగాలు రావాలని ఆయనెప్పుడూ అనుకోలేదు. 
వీలైనంత నిజాయితీగా, అందరితో మంచిగా బతకమని చెప్పే ఆయన 
అలుపెరుగని ఆశయ సంపన్నుడు. - విప్లవ్‌ 


శిఖరమెదురొచ్చినా శిరస్సువంచని 
స్ట్థితప్రజ్ఞుడి ప్రస్తానం ఎక్కడికి? 

“రవి అస్తమించని బ్రిటీష్‌ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన గాంధీ, 
నెహ్రూ, పటేల్‌లకు వారసులమేనా మనం? సుభాష్‌ చంద్రబోస్‌, భగత్‌సింగ్‌, 
అల్లూరివంటి పోరాటయోధుల రక్తం మనలో యింకా (ప్రవహిస్తోందా? 
గానుగెద్దు జీవితాలతో, జానాబెత్తెడు ఆశయాలతో, నిర్లజ్జగా -నిస్సిగ్గుగా 
బతికేయడం ఈ జాతికి పట్టిన జాద్యం. కనీసం యువతరమయినా కంప్యూటర్‌ 
పద్మవ్యూహంలోంచి బయటపడి నిజాలు ఆలోచించాలని, నిజంగా బతకాలని, 
మన స్వాతంత్ర్య ప్రదాతల నిజమైన వారసత్వాన్ని నిరూపించుకోవాలనీ, 
యువతరాన్ని ఉత్తేజపరచడానికి, కార్యోన్ముఖులను చేయడానికీ, జాతి 
గర్వించదగ్గ శక్తిగా ఆలోచించాలనీ, ఆచరించాలనీ, అవతరించాలనీ, 
మోడీలాంటి కెడిగాళ్ళకు సమాధానం చెప్పే సత్తా మన యువతరానికి రావాలని 
ఆశిస్తూ... ఆకాంక్షిస్తూ ఈ ఉద్యమం. అందుకే ఈ నిరాహార దీక్ష 


ఇన్నేళ్ళ నుంచి విఠావురంలో ఉంటున్నా. నాకు తెలిసీ మాటల్లో చెప్పిందే 
చేతల్లో చూవించే అరుదైన వ్యక్తి సత్సనారాయణశాగ్రిగారు. 

కీ. శే ఆవంత్స సోమనుందర్‌ గారి తర్వాత మన విఠావురంలో నాకు తెలిసీ 
మరణాంతరం వార్ధివ దేహాన్ని వైద్యు విద్దు కోసం దానం చేనిన రెండో వ్యక్త 
ఆయనే. సోను. దేహాన్ని రంగరాయ మెడికల్‌ కాలేజీకి ఇచ్చారు. నత్సనారాయణ 


శాస్రిగారిది రాజమ హేంద్రవరం జియ న్ఫెల్‌కి ఇవ్వడం జరిగింది. అలా విఠాఫురంలో 
అవయవదానానికి సంబంధించిన చైతన్యానికి అంకురార్హుణ జరిగిందనే నా 
అభిప్రాయం. 

- కొండేపూడి శంకర్రావు, 

సూర్చరాయ విద్భానంద (గ్రంథాలయ కార్డదర్భ్శి 


ఏక వ్యక్తి సైన్యం - మేకా సత్యనారాయణ శాస్త్రి (బాంబు) 47 


ప్రారంభిస్తున్నా.” కే.జి.బేసిన్‌ గ్యాస్‌ను జాతీయం చేయాలంటూ బాంబు 
చేసిన నిరాహార దీక్షలో ఈరోజు దేశ ప్రధానమయిన మోడిని తూలనాడుతూ 
రాసిన కరపత్రంలోని వాక్యాలివి. నక్సలైటోద్యమ నాయకుడు ఆదిభట్ల 
కైలాసాన్ని బాల్యంలోనే చూసిన ప్రభావమో, ఎ. వి.కె. చైతన్య, కె. ఎస్‌. తిలక్‌ల 
సాన్నిహిత్యమో తెలీదుకానీ, ఉద్యమకారుడిగా బాంబు సాధించిన విజయాలూ 


అపజయాలూ చాలానే ఉన్నాయి. 


- రాష్ట్రంలో లిక్కర్‌ బాటిళ్ళపై ధరను ముద్రించీ వినియోగదారులు 
మోసపోకుండా కాపాడాలని ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసి విజయం 
సాధించడం జరిగింది. ఈరోజు మందుబాబులు కనీసం ఎమ్‌ఆర్‌పి ధరకు 
మద్యం పొందగలుగుతున్నారంటే అదే కారణం. 


- బాలయోగి మొదలుకుని, పిఠాపురం వద్ద గోర్స (గ్రామంలో వెలిసిన 
దొంగబాబా వంటి భక్తి పేరుతో ప్రజలను మోసం చెస్తున్న ఎంతో మంది 
బాబాల ఆటకట్టించిన చరిత్రుంది. 


- జిల్లాలో కత్తి పద్మారావు, రావిపూడి వెంకటాద్రి, వెనిగళ్ళ 


“చాలా కాలం దళరథరామ్‌ నవాచరుడుగా వున్న వ్వక్తి బాంబు” ఆలియాన్‌ 
యం. యన్‌. యన్‌ =b 1985లో దళరథరామ్‌ నుండి విడివడి ఏకంగా ఐన్‌కౌంటర్‌ 
దళరథరామ్‌ బండారం” అనే వుస్తకం రాశారు. ఎన్‌కౌంటర్‌ని తలదన్నే అనభ్బశెలీ 
ఆ వున్తకంలో ఉంది. రాజమండి దాడి నంగతి, ఫొటో సంగతి అందులో é 
న్నాయి. దళరథరామ్‌ ఆ వుస్తకం (ప్రింటు కాకముందే కోర్టుకి వెళ్ళి ఇంజక్షన్‌ 


తెచ్చుకున్నాడు. నెం. 98/25, 9. 1983 ఎన్‌కౌంటర్‌ సంచికలో ఈ సంగతి వివరిన్తూ 


వ్యానం రాశాడు. (ఇటీవల బాంబు” విజయవివోరాన్ని కలినినవుడు - దళరథ్‌రామ్‌ 
వ్యక్తిగతంగా నివులాంటి వాడేనని, కేవలం అతని చట్టూ ఉన్న 'కోటరి” వట్ల 
ఆ(గహంతోనో తానా వున్తకం రాశానని, తరువాత కాలంలో తామిద్దరం రాజీవడి, 
మళ్లీ న్నేపౌతులమయ్యామని అన్నారు) 


-రమణమూర్తి, “ఎన్‌కౌంటర్‌ దశరధరామ్‌ను తలచుకుందాం” రచన నుంచి... 


48 మేకా సత్యనారాయణ శాస్తి (బాంబు) - ఏక వ్యక్తి సైన్యం 
సుబ్బారావులతో సభలను ఆర్గనైజ్‌ చేయడం జరిగింది. 


- దూబగుంట కేంద్రంగా జరిగిన మద్యపాన వ్యతిరేకోద్యమం 
స్ఫూర్తితో పిఠాపురంలో సారా వ్యతిరేకోద్యమాన్ని బాంబు నడపడం జరిగింది. 


- మతి స్థిమితం లేని వార్ని వేరే ప్రాంతాలకు పంపించడం, వారిపట్ల 
ప్రభుత్వ బాధ్యతను గుర్తు చేయడం చేసేవారు. 


- కూల్‌డ్రింకులూ, కార్పోరేట్‌ ఆహార పదార్థాలు, ప్రమాదకర 
పరిశ్రమలకు వ్యతిరేకంగా పనిచేసారు. 


- ఎన్‌కౌంటర్‌ దశరధరామ్‌ బండారం, బాలయోగి బండారం 
మొదలైన పుస్తకాలతో పాటు అనేక కరపత్రాలూ, పత్రికా వ్యాసాలు, ఉద్యమ 
లేఖలూ రాశారు. 


- దళిత బహుజనులు, బడుగు జీవులపై జరిగే అన్యాయాలను 
నిగ్గుదీయడం, వారికి అండగా నుండటం జరిగింది. 


- బాలయోగి మొదలుకొని గోపాల్‌ బాబా దాకా అతీత 
శక్తులున్నాయనీ, మహిమలున్నాయనీ ప్రచారం చేసుకున్న అనేకమందిని 
ప్రజాపక్షాన ప్రశ్నించి ఎన్నో దాడుల్నీ కేసుల్నీ ఎదుర్కొని కూడా ఎన్నడూ 
వెనుదిరగలేదు. 


“బాంబు” అనే పేరెలా వచ్చింది? : 
నత్వనారాయణ శాస్తిని ఇంట్లో బాబు అని ముద్దుగా విలిబేవారు. వక్షింట్లో 
ఉన్న విల్లాడి పేరు కూడా బాబే. ఇద్దర్నీ బాబు అని విలవడం బాగాలేదని వోరోజు 
పక్సింటాదిడ TRI ఇకనుంచి నువ్వు బాబుని కాదు, బాంబువంది. ఆ ణల 


న్ధీరవడింది. తర్వాత కాలంలో అన్యాయాన్నెదిరిస్తూ ఎక్టుడ అక్రమం జరిగినా 
DEK శాస్ర్తి చేసిన వనులు నంచలనాత్ళుకమై క్రమంగా పెట్టుడు పేరే అనలైపోయి 
అనలు పేరు మరుగున వడింది. చాలామందికి ఆయన తమ వక్షం వపొంచే 
బాంబుగారే కాని శాగ్తికాదు. ఇప్పటికీ నత్వనారాయణ శా(్తంటే ఎవరికీ తెలీదు, 


“బాంబు” అంటేనే తప్ప. 


ఏక వ్యక్తి సైన్యం - మేకా సత్యనారాయణ శాస్త్రి (బాంబు) 49 


- సంప్రదాయ కవి, విశ్వనాథ సత్యనారాయణను, దశరథరాం ఉ 
తికారేసినట్లే కమ్యూనిస్టు కవి ఆవంత్స సోమసుందర్‌ను ఆరోజుల్లో “బాంబు” 
మొహం మీదే కడిగి పారేశారు. 


- చాలా కాలం కిందే అంటే 80 ప్రాంతంలోనే (ప్రెస్‌ కౌన్సిల్‌కి 
“సాక్షి పేరుతో పత్రిక పెట్టదలచి బాంబు దరఖాస్తు చేసుకున్నట్లు 
ఆధారాలున్నాయి 

- ఇంకా అనేక ప్రజాసంఘాలో వివిధ ప్రజాసమస్యలపైన పని 
చేసినట్లు తెలుస్తోంది. 

ఐతే, అహంకారం, పురుషాధిపత్యం, ఆడంబరత్వం ఎంతో కొంత 
ప్రభావం చూపిన ఈ ప్యూడల్‌ బ్రాహ్మణీయ లక్షణాలన్నీ దశరథరామ్‌ నాటి 
తరాల్ని కొద్దోగొప్పో లొంగదీసుకున్నాయి. కాన వాటి తాలూకు ఛాయల 
నుండి బాంబు కూడా మినహాయింపేం కాదుగానీ అంతిమంగా ఈ 
అవలక్షణాలన్నింటినీ విడనాడటానికి చేసే యత్నాల సాధనలోనే ఒక వ్యక్తి 
బెన్నత్యం ఇమిడి ఉన్నదనుకుంటే బాంబును అసామాన్యుడి గా 


నాకప్పుడు ఇరవై రెండేళ్ళు ఉంటాయి. బాంబు గారు విఠావురం ఓపెన్‌ ఎయిర్‌ 
థియేటర్‌లో నిర్వపాంచిన హేతువాద సభలకు చూద్దామని వెళితే ఏకంగా ఇనుక 
రాలనంత జననందోవాం. Sev ఖాలీ లేదు. ఆ రోజు నభలకు ఎన్‌కౌంటర్‌ 
వతిక డేరింగ్‌ & డాషింగ్‌ ఎడిటర్‌ వింగళి దళరధరామ్‌ (గ్రత్వేక ఆకర్షణ. 
ఆయనే కాకుండా ఒక పెద్దాయన స్వాతంత్ర సమరయోధుడు కూడా వచ్చారు. 
చివరాఖరికి ఆ నభాస్థలి వెనుక వైవు ఉన్న గేట్లు దూకి మా మిత్రబ్బుందం ఆ 


నభలకి వెళ్ళడం జరిగింది. నా ఆలోచనా రీతిని కాస్తో కూస్తో హేతుబద్ధంగా 
మల్బుకోవడానికి ఆ నభలు ఎంతగానో ఉవయోగపడ్డాయ్‌. నాకనలు ఆయన 
చనిపోయే వరకూ నత్తనారాయణ అనే పేరు తెలియదు. ఆయన మాకెవటికీ 
'బాంబు'గారె! 


- మహ్మద్‌ భాషా న్యూఢిల్లి 


50 మేకా సత్యనారాయణ శాస్తి (బాంబు) - ఏక వ్యక్తి సైన్యం 


అభివర్ణించుకోవచ్చునేమో. ఐతే, మొత్తంగా చూసినప్పుడు భావోద్యమకారుడిగా 
సాంఘిక ఉద్యమకారునిగా వెలిగిన బాంబు తిరిగి శాస్త్రిగా మారి సాంప్రదాయ 
హైందవ మత సంస్ఫ్కతిలో భాగమయిన పూజలూ, పురష్మారాల బారిన 
పడటం కుల సంఘమైన బ్రాహ్మణ సంఘంలో భాగమవడం, వ్యవస్థకి 
అనారోగ్యకరమైన విషయమైనప్పటికీ, ఎప్పటికీ ప్రజాపక్షం వహించే ఆ 
స్ఫూర్తిని ఆయన్నుంచి (గహించడంలో తప్పు లేదనుకుంటూనే ఈ స్థితప్రజ్ఞుడు 
తన ప్రస్థానాన్ని పున: పరిశీలించుకోవాలని సూచిస్తున్నాం. -వివేక్‌ 


అలవికాని ఆదరణకు 
(ప్రతిరూపం అనూరాధ 


ఎప్పుడో ఉత్తరాంధ్ర 
వొదిలి దండకారణ్య (ప్రాంత 
మయిన మధ్య భారతదేశానికి 
వలనపోయిన కుటుంబం. 
తండ్రి చిట్టెళ్ళ నరసింహమూర్తి, 
తల్లి లక్ష్మీవిలాసం, ఆయన 
మొదటి భార్య రమణమ్మకు 
సంతానం కలుగక రెండో పెళ్ళి 
చేసుకోగా ఐదుగురు సంతానం. 
ఇద్దరు కుమారులు, ముగ్గురు ir 
కుమార్తెలు కలిగేరు. వారిలో Bills z 


బిన్నవుడు ఆయనంటే భయం ఉండేది. కానీ ఇంటికి వచ్చినవ్చుడుగానీ బయట 
కలినినవ్ముడు కానీ ఆయన చూవించిన (పేమ మరువలేనిది. మా స్నేపొతుడి 
SOET ఆయన ఏ విషయంలో అయినా మాకు అండగా ఉండేవారు 


- బందే సుధాకర్‌ & గౌరవ్‌ మిత్ర బృందం 


ఏక వ్యక్తి సైన్యం - మేకా సత్యనారాయణ శాస్త్రి (బాంబు) 51 


రెండోది రాధ 20-12-65న 
= రాయ్‌వూర్‌లో జన్మించింది. 
 ఇంటర్‌మీడియేట్‌తో చదువు 
| ముగి సింది. తండి చేసిన 
y పౌరోహిత్యం ద్వారానే ఇల్లు 
గడిచేది. చాలీచాలని సంపాదన. 
అలా ఒక సందర్భంలో కుటుంబ 
నవేతంగా మణ్యక్షేతాల 
సందర్శనకు ఆంధ్ర దేశంలోని 
గోదావరి ప్రాంతం అప్పనపల్లి 
వచ్చినవ్బుడం మార్గమధ్యలో 
పిఠాపురంలో పైలరాజులుగారు 
రాధ తండ్రిగారికి మిత్రులవడం 
చేత వారింటికి వెళ్ళినప్పుడు 
రైల్వేస్టేషన్‌లో మొట్టమొదటిసారిగా 
కులాసాగా సిగరెట్టు కాలుస్తూన్న 
మేకా నత్యనారాయణశాస్రి 
(బాంబు)ని చూడ్డం జరిగింది. ఆ 
పరిచయం పెద్దల (ప్రమేయంతో 
పెళ్ళికి దారితీసింది. అప్పుడు 
రావడం మొదలు, మళ్ళీ ఆయనతో తప్ప పుట్టింటికెళ్ళింది లేదు, మెట్టింటిని 
వదిలిందీ లేదు. మూడు పురుళ్ళూ పుట్టింట్లోనే పోసుకున్నప్పటికీ అక్కడెక్కువ 
కాలం ఉన్నది లేదు. 


॥ ri amaa 
x న Mr 
ORAR sry Be AE 
ar 


ఈ దేశంలో భార్యను జూదంలో పెట్టినవాడు ఐతిహాసికుడు, బజార్లో 
అమ్మేసినవాడు సత్యసంధుడు, అనుమానంతో అడవులపాలు చేసినవాడు 
దేవుడు, నిద్రపోతున్న భార్యను నిర్ధాక్షిణ్యంగా వొదిలిపోయినవాడు బుద్దుడు. 


52 మేకా సత్యనారాయణ శాస్తి (బాంబు) - ఏక వ్యక్తి సైన్యం 


మామూలు మనుషుల్నుంచి మహాత్ములదాకా ఈరోజుకీ స్రీ స్వేచ్చను అర్థం 
చేసుకోవడంలో పురుష సంతతంతా వెనకబడే ఉందనేది నిజం. అందుకే 
“ఏ సమాజం లోనయినా సరే సనాతన సంస్కృతీ సంప్రదాయాలను కాపాడ్డం 
అనేదానికి అర్భం నీల నడవడికనూ అలవాట్లనూ కఠినంగా 
నియంత్రించడమే” నంటాడు బాలగోపాల్‌. అలాంటి వ్యవస్థలో బ్రాహ్మణీయ 
పురుషాధిపత్య భావ నలు పహారా కాస్తున్న ఇంట్లోకి ప్రవేశించిన స్త్రీ పరిస్థితి 
ఎలా వుంటుంది? దేశంలోని మధ్య తరగతి కుటుంబాల్లోని స్రీలలాగానే 
అధ్వాన్నంగా వుంటుంది. గయ్యాళి కాదుగానీ అత్తగారితనం పేరిట పెత్తనం 
_. చెలాయించే అత్తను, ఆమె 
మాటను ఎన్నడూ 
జవదాటని మాము, 
 ఎవ్పుడూ ఇంటి పట్టు 

' నుందకుండా వివో 


| వోదార్చునిచ్చేది. భాగ్యలక్ష్మే 
| మననుకు సాంత్వన 
,/ చేకూర్చేది. 


i ఏదేమయినా ఒక్కసారి 
i పట్టుకున్న భర్త చేతిని 
వదలాలని ఎన్నడూ ఆమె 
అనుకోలేదు. అందుకోసం 
ఆమెకి దక్కిందేంటంటే 
అవమానాలు, ఛీత్కారాలు, 


ఏక వ్యక్తి సైన్యం - మేకా సత్యనారాయణ శాస్తి (బాంబు) 53 


వేధింపులు, సాధింపులు. 
కుటుంబంలోని ఆడవాళ్ళ 
మీద వయసుతో నిమిత్తం 
లేకుండా అధికారం 
చెలాయించే హక్కు పుట్టిన s 
పిల్లాడు మొదలుకుని ప్రతి 
మొగాడూ తనకున్నదను 
కుంటాడు. అందుకే ఈ 
దేశంలో సంసారం సజా 
వుగా సాగాలంటే మొట్ట 
మొదటి తాకట్టు పెట్టాల్సింది కః 
స్రీ తన ఆత్మగౌరవాన్నీ, 
ఆత్మాభి మానాన్నే. ఆడవా కో 
ళ్ళంటో వంటవనులు, 
వంటిపనులే కాని ఇంకేం తెలీదనే అజ్ఞానం నిండిన వాతావరణానికి అప్రయ 
త్నంగానే Ro సృజనాత్మకత ఆవిరైపోతుంది. ఇంటర్లో “హోమ్‌ సైన్సు’ 
చేసినపుడు జాగ్రత్తగా తాను తయారుచేసుకున్న రెండు ప్రాజెక్ట్‌ ఫైళ్ళను 
అప్పుడప్పుడూ అపురూపంగా ఆమె చూసుకుంటున్నప్పుడు ఆ కళ్ళలోని 
అసహాయతని, ఆర్టతనీ అర్థం చేసుకొనే ప్రయత్నం చేసినవాళ్ళు తప్పితే, 
సొంత జీవితాన్ని కోల్పోయిన ఎంతో మంది అమ్మల వేదన మామూలుగా 
చాలామందికి అసలర్థమే కాదు. 


“చేతకంటే హెచ్చు వ్రాత లేదన్నాడు వేమన. అనూరాధది అదే 
కధ. ఒకవైపు కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూనే మరోవైపు ఉద్యోగయత్నాలు 
చేయడం జరిగింది. కాని, అదెంతో కాలం సాగలేదు. కొన్నాళ్ళు హిందీ 
టీచరుగా చేసారు. తర్వాత పిఠాపురంలో మొట్టమొదటి విజయాడైరీ పాలు 
పాల పదార్ధాల్నీ అమ్మే అనుబంధ దుకాణం ఇంట్లోనే తెరిచారు. ఖచ్చితమైన 


54 మేకా సత్యనారాయణ శాస్తి (బాంబు) - ఏక వ్యక్తి సైన్యం 


ఆదాయం, స్థిరత్వంలేని భర్తా, ముగ్గురు పిల్లల్నీ అత్తమామలూ, అప్పుడప్పుడూ 
వచ్చే బంధుమిత్ర పరివారాన్ని అంతకాలం ఆమె ఎట్లా నెట్టుకురాగలిగారో 
తల్చుకుంటే ఆశ్చర్యం వేయక మానదు. ఇది చాలదన్నట్లు ఆయన చేసే ఉ 
ద్యమాల్లో పాలుపంచుకోక తప్పని పరిస్థితి. అలా “బాంబు” చేసిన ఉద్యమాల్లో 
అన్నింట్లోనూ ఎంతో కొంత ఆమె ప్రమేయమున్నప్పటికీ 1992లో ఉధృతంగా 
అభ్యుదయ ప్రజావేదిక ఆధ్వర్యంలో, స్త్రీ శక్తి విభాగం సారధ్యంలో అన్ని 
(ప్రజాసంఘాలు, రాజకీయ ID) కూడగట్టి చేసిన మద్యపాన 
వ్యతిరేకోద్యమానికి నిర్వాహకురాలుగా, నాయకురాలిగా ఉండటం 
చిరస్మరణీయ అనుభూతంటారామె. ఏవో అల్పమైన అసంతృప్తులే కాని అల్ప 
సంతోషైన ఆమెకు పెద్దగా ఆశలేం లేవుగాని ఆత్మీయతతో కూడిన ఆమె 
వ్యక్తిత్వం, ఎన్ని ఒడిదుడుకులనైనా వోర్చుకునే తత్వం సమకాలీనులనేకులకు 
ఆశ్చర్యకర అంశమే. -అమర్‌ 


బంటీ...నుమారు మా ఇంటికొచ్చి ఇరవై 
పళ్ళు అవుతోంది. మా కుటుంబంలో ఎంతగా 
కల్పి పోయిందంటే బాంబు ఇంట్లో ఎకుడ ë 
oğ, e అదుండేది. శాస్త చనిపోయిన 
రోజు నుండి వూర్తిగా డల్‌ ఐపోయింది. 
బాంబుతో దీని అనుబంధాన్ని చూని ఆయన 


హబ్‌ డాగ్‌ అని విలిచేవాళ్ళు. ఆయన (పేముగా 

బంగారం అని ముద్దుగా విలిస్తే DGLO) 

ఆయన దగ్గరకి వరిగెత్తుకుంటూ వచ్చేని 

గారాలు పోయేది. ఇంట్లో ఎప్పటి నుండో 

కుక్కలని పెంచుకునే అలవాటు డన్నవ్బటికీ 
ఇన్ని సంవత్సరాలు డన్న కుక్ళు బంటీ మాత్రమే. పైల రాజులు గారి ఇంటి నుండి 
నెల కూడా నిండని ఈ బంటీని తెచ్చాం. 


ఏక వ్యక్తి సైన్యం - మేకా సత్యనారాయణ శాస్తి (బాంబు) 55 


ఆలిండియా బ్రాహ్మణ ఫెడరేషన్‌ కార్యదర్శిగా శాస్త్ర 

సిఠాపురం: ఆలిండియా బ్రాహ్మణ ఫెడరేషన్‌ జాతీయ 
కార్యదర్శిగా పిఠాపురానికి చెందిన ఎంఎస్‌వన్‌ శాస్త్రి నియ 
మితులయ్యారు. ఇటీవల నూతనంగా ఎన్నుకున్న కార్య 
వర్గంలో ఈయనకు స్థానం లభించిందని సోమవారం ఒక 


ప్రకటనలో పేర్కొన్నారు. బ్రాహ్మణ సేవల్లో ముందుంటూ, 
వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. 


ఏఐబీఎఫ్‌ | 
జాతీయ కార్యదర్శిగా శాస్త్రి | 


పిఠాపురం, జనవరి 3 ఆల్‌ ఇండియా | 

బ్రాహ్మణ ఫెడరేషన్‌ (ఏఐబీఎఫ్‌) జాతీయ 
కార్యదర్శిగా పిరాపరానికి చెందిన ఎమ్‌ఎస్‌ఎన్‌ 

J "2 భూము va QA) CAD య్యారు. ఆయన 
గతంలో ఫెడరేషన్‌లో కీలకంగా వ్యవహరిం_ 
`> చారు. బ్రాహ్మణ సంక్షేమానికి అందించిన సేవ ` 
AIBF ఆలిండియా భ్రహ్మణఫెడరేషన్‌ ఉత్తరప్రదేశ్‌ లకు గానూ రెండేళ్లక్రితం శాస్త్రిని ఏఐబీఎఫ్‌ 
లో ని శుక్రతల్లో నన్ను "విప్రశ్రీ గౌరవసన్మన్‌" విప్రశ్రీ గౌరవ సమ్మాన్‌, ఉత్తరాఖండ్‌ బ్రాహ్మణ 
బిరుదునిచ్చి సన్మానిస్తున్న అధ్యక్షులు MLA ĝ సంఘం విప్రశ్రీతో సత్కరించారు. జాతీయ 
పండిత్‌ భవర్‌ లాల్‌ శర్మశెక్రటరీ జనరల్‌ ప్రదీప్‌ నియమించిన 
జ్యోతి, ఉత్తరప్రదేశ్‌ బ్రహ్మణ సభ అధ్యక్షులు శ్రీ wu చిన జాతీయ 
పదంప్రకాష్‌ శర్మ మోదలైన పెద్దల సమక్షంల కార్యవర్గ ప్రతినిధులకు శాస్త్రీ కృతజ్ఞతలు 


gg AEAN | 
Gen yira అలా terre è mE (౯ 
ote wa ded ot tor Aar frè è ౭ rder à 


అల wi Wix” sb wasa 4 ww wara ఈ wara fr అజం d wewe by అలలు ఇలకు ఉల wan waw h, arrè wm w 


` egee 


whe we wore wee ry? pe nan whore ste tl; అలలా tet creer w wy అలలా 
న. 

Mew లు Eee కా p crt re nen ఇ లాల Te 4 
Y W అనాస waya fod [ల పల అ” సినీ ఉం wawa e wap wrk pe కాకా? అనాం emma sowa Pé ఆ ఆ 


waw Ó we rt art fred ఆ wd సలా é wama 


56 మేకా సత్యనారాయణ శాస్తి (బాంబు) - ఏక వ్యక్తి సైన్యం 
దుఃఖానికి ధృవపత్రం ఉండదు! 
-గౌరవ్‌ 


“బాంబు” పేరిట ప్రసిద్ధి చెంది, ఒక తరానికి సంచలన జర్నలిస్టుగా తెలిసిన 
మేకా సత్యనారాయణ శాస్త్రి ఎన్‌కౌంటర్‌ పత్రికని పింగళి దశరధరామ్‌తో 
కలిసి నడిపాడు. ఒకనాటి నాస్తిక, హేతువాద, కమ్యూనిస్టు, సోషలిస్టు, 
కాంగ్రెస్‌ తర్వాత టిడిపి వారితో కల్సి నడిచారు. 


ఒక దశలో దశరధరామ్‌తో విఖేదించీ “ఎన్‌కౌంటర్‌ దశరధరామ్‌ 
బండారం” పేరిట పుస్తకం కూడా రాసారు. తరువాత కాలంలో మళ్ళీ ఇద్దరూ 
స్నేహితులయ్యారు. కానీ దశరధరామ్‌ హత్యతో ఈయన చాలా క్షోభకి 
గురయ్యారు. క్రియాశీలంగా కొంతకాలం స్తబ్దతకి లోనయ్యారు. 

తదనంతరం ఆధ్యాత్మికతలోకి వెళ్ళినా సామాజికంగా ఎక్కడా రాజీ 
పడలేదు. పర్యావరణ పరిరక్షణ సామాజిక అసమానతలు, మానవ హక్కుల 
కోసం జీవితాంతం పోరాటం చేశారు. మూడుసార్లు ఆమరణ నిరాహారదీక్షలు 
చేసి ప్రజా సమస్యలపై పోరాడారు. హైకోర్టులో వేసిన పిల్స్‌కైతే లెక్కే లేదు. 

ఫ్రీలాన్స్‌ జర్నలిస్ట్‌గా జీవితాంతం కొనసాగిన ఆయన అభిప్రాయాల 
పట్ల ఎన్ని విభేధాలు ఉన్నా నిజాయితీ, నిబద్ధతకి శత్రువులు సైతం 


మార్చి, 10 గురువారం, 2022 


జననం : 04-12-1955 bag హా 
మరణం :28-02- 2022 చెలికాని భావనరావు సభాసదన్‌, సూర్యరాయ విద్యానంద గ్రంథాలయం, పిఠాపురం. 


ఏక వ్యక్తి సైన్యం - మేకా సత్యనారాయణ శాస్త్రి (బాంబు) 57 


అబ్బురపడిన సంఘటనలు చాలానే ఉన్నాయి. అనేక చిన్న పత్రికలకు 
అప్రకటిత వ్యవస్థాపకుడు. 


రెండు కోవిడ్‌ వేవ్‌లనూ ధైర్యంగా దాటేసిన ఆయన ఫిబ్రవరి 28, 
నేషనల్‌ సైన్స్‌డే నాడు తెల్లవారుజామున నిద్రలోనే మరణించారు. గతంలో 
రెండుసార్లు గుండెపోటు వచ్చింది. ఇది మూడవ సారి DARE కావచ్చు. 


పదిరోజుల క్రితం అకస్మాత్తుగా చనిపోయిన నాన్న బావాలతోనే 
కానీ ఆయనతో ఉన్న బంధంతో నాకేమీ సంఘర్షణ లేదు. ఆయన నా 
అస్తిత్వానికి కారకుడు. నా ఆవిర్భావానికి ఆద్యుడు. 


ఆయన కళ్ళను ఇద్దరు అంధులకీ, దేహాన్ని భావి వైద్య విద్యార్థుల 
కోసం ఆస్పత్రికి ఇవ్వడం జరిగింది. అలాంటి క్లిష్ట సమయంలో సైతం 
నాకు కుటుంబ సభ్యులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ ఎంతో 
అండగా నిలిచారు. 


రాష్ట వ్యాప్తంగా సుదూర ప్రాంతాల నుండి స్వచ్చందంగా స్పందించి 
నాకు ధైర్యాన్ని ఇచ్చిన వారికి కృతజ్ఞతలు. అకస్మాత్తుగా అన్నీ గందరగోళంగా 
కనబడుతున్న నాకు ఇప్పుడిప్పుడే బాధ నుంచి తేరుకోగలిగే చేవ వస్తోంది. 


ఎన్నో మిశ్రమ భావాల ఆయన తత్వంతో నాకు పూర్తి అంగీకారం 
లేకపోయినా, మానవత్వంతో కూడిన ఆయన మమతానురాగాల ముందు 
నమ్రతతో మనస్ఫూర్తిగా తలొంచి నా నివాళులు అర్పిస్తున్నాను. 


సంస్మరణ సమావేశం కూడా మొన్న పూర్తి అయ్యింది. ఆ సందర్భంగా 
నేనూ, నా సహచరి కూడా మా నేత్ర దేహదానాల్ని చేస్తున్నట్లు సభాసాక్షిగా 
ప్రకటించాం. ఈ బాధ నుండి నాకు కోలుకోడానికి కొంత సమయం అవసరం. 
కాన, సామాజిక మాధ్యమాలకి కొన్నాళ్ళు దూరంగా ఉండడానికి 


నిర్ణయించుకున్నాను. ఇతరేతర కార్యాచరణ కార్యక్రమాలు ఎలాగూ ఉంటాయ్‌ 
కానీ కూడదీసుకుందుకు కొంత కాలం పడుతుంది. సెలవు. 


58 మేకా సత్యనారాయణ శాస్తి (బాంబు) - ఏక వ్యక్తి సైన్యం 


మేకా సత్యనారాయణ శాస్త్రి (బాంబు) స్మృతి చిహ్నంగా 
ఏడాది కాలంలో వేదిక ప్రచురించిన విశిష్ట పుస్తకాల వివరాలు : 
(2022 - 2023) 


1. ఒకే వ్యక్తి - అనేక జీవితాలు : రాహుల్‌ సాంకృత్యాయన్‌ (మరపురాని 
మహాద్భుతం మహాపండిత్‌ రాహుల్‌ సాంకృత్యాయన్‌ జీవితం, కృషికి సంబంధించి 
25 అరుదైన వ్యాసాలతో కూడిన ఈ విలువైన సంకలనం మేకా సత్యనారాయణ 
TIA (బాంబు) కి అంకితం చేయబడింది.) 


2.పర్యావరణ పరిరక్షణ: శాంతికి,సంతోషానికి, సంతృప్తికి మార్గం. (కీ. శే. సుందర్లాల్‌ 
బహుగుణ 95వ జయంతి సందర్భంగా, మహత్తర చిప్కో మహోద్యమానికి 50 
ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ప్రచురించిన పుస్తకం. ప్రతీ పౌరుడు పర్యావరణ 
స్పృహ కలిగిన ప్రతి వ్యక్తీ తప్పనిసరిగా చదవాల్సినది.) 

8. మన కర్తవ్య మార్గం: మానవీయ,రాజకీయ, సామాజిక, ఆర్థిక జీవన పాశ్వాలు. 
(మహత్తర గదర్‌ మహోద్యమానికి 110 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా గదర్‌ 
పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, భారత స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్న యోధుడు 
బాబా సోహన్‌ సింగ్‌ భాక్నా రాసిన అరుదైన వ్యాసం ఇది. భగత్‌ సింగ్‌ తల్లి 
విద్యావతి ప్రచురించిన ప్రతీ దేశభక్తుడు చదవాల్సిన పుస్తకం.) 


4. సైన్స్‌ అంటే ఏమిటి? : పిల్లల కోసం విజ్ఞాన శాస్తం కథ (వినోద్‌ రైనా & 
డి.పి. సింగ్‌ రాసిన ఈ పుస్తకానికి సత్యనారాయణ లాల్‌ కర్ని వేసిన బొమ్మలు 
అదనపు ఆకర్షణ. భోపాల్‌ లోని ఏకలవ్య ప్రచురించిన దీనిని మహత్తర సత్య 
శోధక్‌ సమాజ్‌ మహోద్యమానికి 150 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా తెలుగులో 
మొదటిసారి సైన్స్‌ కార్యకర్తలకు అంకితం ఇచ్చి ప్రచురించడం జరిగింది.) 


5. పిఠాపురం మహారాజా శ్రీ ఆర్‌. వి. కె. ఎమ్‌. సూర్యారావు బహదూర్‌. 
(Š. శే. ఐ. వి. చలపతిరావు ఆంగ్లంలో 35 ఏళ్ళ క్రితం రాసిన ఈ పుస్తకం 
తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురించగా ఉత్తమ జీవిత చరిత్రగా సాహిత్య అకాడమీ 
బహుమతి పొందింది. ఆంధ్రా స్కూల్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఆర్ట్స్‌ స్థాపనకు 100 ఏళు 
2 పూర్తయిన సందర్భంగా తెలుగులో ఈ పుస్తకం పరిచయం చేస్తూ ప్రచురించాం.) 


ఏక వ్యక్తి సైన్యం - మేకా సత్యనారాయణ శాస్త్రి (బాంబు) 59 


6. మహాత్మాగాంధీ : (మహామానవుడి అమరత్వానికి 75 ఏళ్ళయిన సందర్భంగా 
రాజ్యాంగ పరిషత్‌ అధ్యక్షుడిగా పనిచేసిన మేధావి డా. సచ్చిదానంద సిన్హా గాంధీజీ 
పై రాసిన వ్యాసాన్ని బీహార్‌ లోని పాట్నా గ్రంథాలయం నుండి స్వీకరించి ఇలా 
తెలుగులో ప్రచురించడం జరిగింది.) 


7. ప్రజాపక్ష మేధావి - ప్రత్యామ్నాయ చరిత్రకారుడు , డి. డి. కొశాంబి (దామోదర 
ధర్మానంద కొశాంబి 115వ జయంతి సందర్భంగా ఇండియన్‌ నేషనల్‌ సైన్స్‌ 
అకాడమీ అమృతోత్సవాన్ని పురస్కరించుకుని ప్రఖ్యాత శాస్త్రవేత్త, వైజ్ఞానికోద్యమ 
కార్యకర్త అరవింద్‌ గుప్తా రాసిన వ్యాసం తెలుగు అనువాదమైన ఈ పుస్తకం 
విఖ్యాత బౌద్ధ పండితుడు, పాళీ భాషావేత్త, మహామేధావి ధర్మానంద కొశాంబికి 
అంకితం ఇవ్వడం జరిగింది.) 


8. కాకినాడలో ఒక సాంఘిక సంస్కరణ : కాంగ్రెస్‌ 1928 మహాసభల శతవార్షిక 
సమాలోచన. (కీ. శే. యలమంచిలి వెంకటప్పయ్య గారి 125వ జయంతి 
సందర్భంగా ఆయన స్వీయచరిత్ర 'బీదబ్రతుకు' లో అనుబంధంగా ఇచ్చిన కాకినాడ 
మహాసభ ల గురించిన విలువైన వ్యాసం పునర్ముద్రించడం జరిగింది.) 


9. నాకో భార్య కావాలి :(ప్రముఖ అమెరికన్‌ (Š వాద రచయిత్రి, ఉద్యమకారిణి 
జడీ బ్రాడీ ప్రఖ్యాత వ్యంగ్య రచన I! Want A Wife వ్యాసం, ప్రముఖ సామాజిక 
ఉద్యమకారిని అనురాధా గాందీ స్మృతిగా తెలుగులో ప్రచురించడం జరిగింది.) 


10. ప్రజలకోసం పాత్రికేయం : ప్రమాణాలు - ప్రభావాలు. (గణేష్‌ శంకర్‌ 
విద్యార్థి మహత్తర ప్రతాప్‌ పత్రికకు 110 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా 
మహానుభావుడు (Š మద్దూరి అన్నపూర్ణయ్య గారికి అంకితం ఇవ్వబడ్డ ఈ 
సంకలనంలో వివిధ పత్రికల్లో పనిచేసిన జర్నలిస్టులు రాసిన 10 వ్యాసాలు ఉ 
న్నాయి. ఆదర్శ జర్నలిస్టుగా ఆచరణాత్మక జీవితం గడిపిన బాంబు స్మృతిలో 
తీసుకురావడం జరిగింది. ) 


ప్రతుల కారకు సంప్రదించండి 


మేకా సత్యనారాయణ శాస్త్రి (బాంబు) స్మారక వేదిక, పిఠాపురం 


60 మేకా సత్యనారాయణ శాస్తి (బాంబు) - ఏక వ్యక్తి సైన్యం 


ముగింపు మాటలు 


బాంబుగా అందరికీ తెలిసిన సత్యనారాయణశా(స్తి మరణం 
ఎంతోమందిని కదిలించింది. అటు ఛత్తీస్‌గఢ్‌ మొదలుకుని ఇటు కర్ణాటక 
సరిహద్దు వరకూ, తెలంగాణా హైదరాబాద్‌ నుండే కాక ఉత్తరాంధ్రలోని 
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం దాకా, గుంటూరు, 
తణుకు, రాయలసీమ, కృష్ణ, గోదావరి....ఇలా అనేక ప్రాంతాల నుండి 
సంస్మరణ సమావేశానికి దూరాభారం అనుకోకుండా ఎంతోమంది 
కదలివచ్చారు. బంధువులు, ఆత్మీయులు, స్నేహితులు, (శ్రేయోభిలాషులు, 
భావోద్యమకారులు, అభిమానులు, వివిధ సందర్భాలలో ఆయనతో 
పనిచేసినవారు, పాత్రికేయులు ఎంతోమంది రాలేకపోయినా విదేశాల నుండి 
కూడా వారి సంతాప సందేశాలు పంపించారు. ఒకదశలో ఆ రోజు అందరి 
సందేశాల్ని రికార్డు చేయడం కూడా కష్టమయింది. సమయాభావం వలన 
ఇంకా చాలా మంది అభిప్రాయాలను పంచుకోలేకపోయారు. ఈ సంస్మరణ 
సంచిక కూడా చివరి నిమిషంలో హడావుడిగా తీసుకుని వచ్చే ఆలోచన 
చేసిందే. కాని అందరి భావాలకి చోటు కల్పించలేకపోయాం. అందుకు 
క్షంతవ్యులం. ఇంకా బాంబు మరణానంతరం స్పందించి ప్రత్యేకంగా కాలమ్స్‌ 
రాసిన అనేక పత్రికలను భద్రపర్చుకోలేకపోయాం. ప్రజాపత్రిక ఒక ఫుల్‌ 
పేజి కవర్‌ చేసి సభలో పంచడం జరిగింది. అలానే ఎంతో మంది జర్నలిస్టులు 
వచ్చారు. ఆయన పేరిట విగ్రహాలు, ఏవో సేవా కార్యక్రమాల రూపకల్పన 
కూడా హితులు చేసారు కానీ ఆచరించవలసిన విలువల పట్లే కాని 
ఆరాధించాల్సిన విగ్రహాలు, ఆడంబరాల పట్ల ఆయనలాగే మాకూ ఏమంత 
సదభిప్రాయాలు లేవు. ఆయన గొప్పతనం సామాన్యంగా బతకడంలోనే ఉ 
oð. సామాన్యుల పక్షం వహించడంలోనే ఉంది. అంతిమంగా ఆయన 
జీవితం సామాన్యులకే అంకితం. 


ఏక వ్యక్తి సైన్యం - మేకా సత్యనారాయణ శాస్త్రి (బాంబు) 61 


తనని తాను సామాన్యుడిగా భావించుకునే ప్రతి ఒక్కరికీ ఆయన 
దగ్గరివాదే. అందుకోసం అనవసర ఆడంబరాలు, అతి డాంబికాలు అవసరం 
లేదు.ఈ గ్రంథం కూడా అలా సామాన్యుల కోసం రూపొందించిందే, అక్షర 
దోషాలకూ, అన్వయు లోపాలకూ పూర్తి బాధ్యత మాదే. ఎవరి 
అభిప్రాయాలనైనా ఇందులో చేర్చకపోతే అది సమయాభావం వల్ల జరిగిన 
పొరపాటే కానీ మరే దురుద్దేశమూ లేదని మరోసారి విన్నవించుకుంటూ 
ఆయన జీవితం నుండి గుప్పెడు మంది భావితరాల యువజనులు స్ఫూర్తి 
పొందినా, ఈ అక్షరాలకు అంతకు మించిన సార్ధకత వేరే ఏదీ లేదని 
సవినయంగా తెలియజేసుకుంటూ సెలవు. 


పిఠాపురం 


62 మేకా సత్యనారాయణ శాస్తి (బాంబు) - ఏక వ్యక్తి సైన్యం 


ఒకానొక ప్రస్థానం గురించిన ప్రస్తావన 


(మా తాత రాసుకున్న పాత డైరీ వాసన) 


1983 


DIY of tad -3m2 విశస్తపశేం 


ఖగ ELSZ GF ==, 
Z+. na e 


regs 
£ పుస్తకం SpE Borr 28 8 a+ 


mozo | 


“ear trees 


మా అమ్మ నాన్న చిట్టెళ్ళ 
నరసింహమూర్తి ఉత్తరాంధ్ర లోని 
విజయనగరం నుండి మధ్య 
భారతం,ఈనాటి చత్తీస్‌గఢ్‌ రాజ 
ధాని నగరం అయిన రాయపూర్మి 
వలస వెళ్ళారు. ఐదుగురు పిల్లల్లో 


రెండో కుమార్తె అనూరాధ, మా 


అమ్మ.ఆ కుటుంబానికి జీవనా 
ధారం పౌరోహిత్యం. ఆయన 80వ 
దశకంలో ఢిల్లీలో మంథా నర 
సింహమూర్తి ఇచ్చిన డైరీ లో కొన్ని 


| విషయాలు అపురూపంగా రాసుకు 


న్నారు. అది అలహాబాదుకి చెందిన 
ఒక వ్యాపార సంస్థ డైరీ. కుటుంబ 
వ్యవహారాలు, కూతుర్లు కొడుకుల 


+ సంగతులు, ఇంటి ఖర్చులు తది 


తరాంశాలు అందులో ఉన్నాయి. 
ఐతే, అంతమాత్రం లో అదేదో 


=I అద్భుతమైన విషయం కాదు. 


అందులోనూ నాగరిక సమాజానికి 
అన్ని సౌకర్యాలు అందుబాటులోకి 


ఏక వ్యక్తి సైన్యం - మేకా సత్యనారాయణ శాస్త్రి (బాంబు) 63 


వచ్చేసినప్పుడు ఒక బీద సంసారి రాసుకున్న కాగితం ముక్కలకి ఏమంత 
విలువుంటుందీ ? 


మనిషి జీవితంలో గడిచిన ప్రతిక్షణం గతంలో భాగమే. అందులో 
కొంతవరకే చరిత్రగా నమోదు అవుతుంది. మిగిలినదంతా కాలగర్భంలో 
కలిసి పోతుంది. అలా నలభై ఏళ్ళ క్రితం మా తాత రాసిన ముప్పై పేజీల 
ఈ డైరీ నా కంటబడి దాదాపు ఇరవై ఏళ్ళవుతోంది. ముఖ్యంగా “దక్షిణ 
యాత్ర ఎలాగున చేసితినో రాస్తున్నా అంటూ వరుసగా నాలుగు పుటలు 
రాసారు. దక్షిణాది అంటూ ఆయన పేర్కొన్నది నిజానికి చాలా కొంత భౌగోళిక 
ప్రాంతం మాత్రమే. అయినప్పటికీ నా ఉత్సుకతకి కారణం లేకపోలేదు! 


నేను పుట్టే నాటికి మా తాత అమర్‌నాథ్‌ యాత్రలో ఉన్నారు. 
24.07.1987 ఉదయం చి.సౌ. రాధకు మగపిల్లాడు పుట్టాడని డైరీలో 
రాసారు. అంతేకాక, యాత్ర వివరాలు రాస్తూ “అమర్‌నాథ్‌ యాత్ర చాలా 
కష్టమైనది” అని రాసారు. అందులో ఉన్న మరో విశేషం, 14. 8. 1987 
న 'అమరొని ఉయ్యాల లో వేశారు “ అని నోట్‌ చేసారు. నా మొదటి పేరు 
“అమర్‌ గా అలా తాత తన యాత్రలోనే పెట్టేసారు. తర్వాత కొద్ది కాలం 
అనేక పేర్లతో పాటు అమర్‌ పేరిట కూడా రచనలు చేసాను! 


ఓం ప్రథమంగా (శీరాములుతో ప్రారంభించిన ఆయన ఉమాశంకర్‌ 
శుక్లా బాడా అడ్రసుతో తెలుగు సంవత్సరాల పేర్లు, మనుమలు పుట్టిన 
తిధివార నక్షత్రాల నుండి ఇంట్లో కుట్టు మిషను కొన్న తారీఖు, ఇల్లు మారిన 
తేదీ, మృత్యుంజయ మంత్రంతో మొదలెట్టి భుంగ పంచకం, లక్ష్మీ గణపతి 
మూల మంత్రం, ఇంకా బదరీ కేదర్‌ యాత్ర గురించి కూడా ఆయన 
రాసుకున్నారు. మనలో ఎంతోమంది లాగానే డైరీ రాయడాన్ని 
కొనసాగించలేకపోయారు. ఐనప్పటికీ నా వరకూ నాకిదో విలువైన Docu- 
mentation గా పనికొచ్చేదే! 


ఏయే తేదీల్లో ఏయే ఊర్లకి చేరి అక్కడ ఉండి వెళ్ళారో 


64 మేకా సత్యనారాయణ శాస్తి (బాంబు) - ఏక వ్యక్తి సైన్యం 


రాసుకున్నాయన, ఈ నాలుగు వుటల్ని పూర్తి చేసి ఇట్లు RELS 
నరసింహమూర్తి అంటూ సంతకం చేసారు. చాలా క్లుప్తంగా అయినా ఒక 
వలస కుటుంబ వాసనలతో తిరిగి తెలుగు ప్రాంతాన్ని కొత్త కళ్ళతో పరికించి 
జెద్వేగానుబంధంతో తన అనుభూతులు అక్షరాలుగా మలిచిన తాత 
ఆలోచనలకి ఆ మేరకు గౌరవం కల్పిస్తూ ఆయన స్వహస్తాలతో రాసిన 
నాలుగు పుటల్ని ఇలా పేర్మోవడమే మార్పులకు లోనవుతున్న పాత కొత్త 
తరాల స్రవంతులకి నేనిచ్చే నివాళిగా భావిస్తున్నాను! 


అప్రస్తుతం కాదు కనుక ఇక్కడే మరొక విషయం చెప్పుకోవాలి. మా 
అమ్మ వాళ్ళ నాన్న చిట్టెళ్ళ నరసింహమూర్తి, మా అమ్మమ్మ లక్ష్మీ విలాసం. 
అలాగే మా పితామహులు, నాన్న తల్లిదండ్రులు మేకా కృష్ణమూర్తి, నాన్నమ్మ 
కృష్ణవేణి, వీరిది కూడా ఉత్తరాంధ్ర ప్రాంతం రాజాం, పార్వతీ పురం. తాత 
పొట్టపట్టుకుని మద్రాసు వెళ్ళి అక్కడ చాలాకాలం ఉన్నారు. ఫార్మాసిస్ట్‌ గా 
ఆయనకి కిర్లంపూడి షుగర్‌ మిల్స్‌ లో వచ్చిన ఉద్యోగం కోసమే గోదావరి 
జిల్లాకు రావడం జరిగింది. తర్వాత ఆ ఫ్యాక్టరీని పిఠాపురానికి తరలించడం 
జరిగింది. పిఠాపురంలో శిథిలావస్థలో ఉన్న ప్రస్తుత ఫ్యాక్టరీ ఇదే! 


అలా ఉత్తరానున్న నాటి మధ్యభారతం నేటి చత్తీస్‌గఢ్‌ కీ, దక్షిణ 
ద్రావిడ ప్రాంతమైన మద్రాసు రాష్టానికి ఉత్తరాంధ్ర నుండి వలసపోయిన 
రెండు కుటుంబాల చిహ్నాలు చిన్నప్పటి నుండి మా కుటుంబంలో ఉన్నాయి. 
సంస్కారం మన సంసృతి లోని సంకర స్వభావం వల్లనే అబ్బుతుంది. 
బహుళ బతుకుల మేళవింపుతో గుభాళిస్తుంది. అలా, భిన్నత్వానికి తలుపులు 
తెరిచే ధోరణికి మానవాళి రాగలగడమే అసలైన ఆధునికత అంటాన్నేను ! 


ఛాందస సాంప్రదాయ వాసనలతో బీదరికపు ఛాయల్ని మోసుకుని 
వలసపోయిన అలనాటి ఇరు కుటుంబాల నీడల్లోనే నా బాల్యం గడిచింది. 
ఒకపక్క అక్కరకురాని గొప్ప వార సత్వం, మరోపక్క మార్పుకు మాధ్యమంగా 
మారిన వ్యవస్థ లో ఆధునిక వైనాలు, మొత్తం గా కలగలిసి భయంకరమైన 


ఏక వ్యక్తి సైన్యం - మేకా సత్యనారాయణ శాస్త్రి (బాంబు) 65 


దరిద్రాన్ని ఈ దేశ ప్రజలకు అంటకట్టాయ్‌. భౌగోళికంగా, భౌతికంగా, 
బౌద్ధికంగా దశాబ్దాల పాటు కొనసాగిన బీదబ్రతుకులకి మూలం ఇదే ! 


Social & Culture Privilege ఉన్న ఇలాంటి కుటుంబాలే కాక పాత 
పద్ధతులను ధిక్కరించి ఉనికి కోసం ఊర్లు దాటిన కోట్లాది మంది కథల 
వ్యధలు ఇంకా తెలియాల్సి ఉంది. ముఖ్యంగా, ఈ దేశ మూల వాసులు, 
దళిత బహుజన ఆదివాసీ మైనారిటీలకి ఈ స్పృహ పెరగాల్సి ఉంది. అంటరాని 
వసంతం అన్నట్లు “తవ్వాల్సిందీ పూడ్చాల్సిందీ చాలా ఉంది.” ఆ క్రమంలో 
సాంస్కృతిక ఒత్తిళ్ళకి లోనైన ఒక సగటు వ్యక్తి వృద్ధాప్యంలో చేసిన చిన్న 
యాత్ర తాలూకా ఊసులుగా వీటిని రికార్డు చేయడం అవసరం అనిపించింది! 

త్వరలోనే కనుమరుగు కానున్న తాత డైరీని గురించి నాలుగు మాటల 
పరిచయం అందుకే. ఒకనాడు మనుషులతో మమేకం కావడం పొట్టకూటి 
కోసం కొత్త ప్రదేశాలకు ఇద్దరు చేసిన ప్రయాణం, తర్వాత కాలంలో నేను 
చేస్తున్న అవిశ్రాంత ప్రస్థానానికి, కుటుంబంలో అప్రయత్నంగానే కొనసాగుతూ 
వచ్చిన దేశ దిమ్మరితనానికి ఒకానొక (ప్రేరణ కాగలిగిందనేదే నా భావం, 
అందుకే ఈ కార్యం ! 


(అత్యుత్సాహంతో పదిహేనేళ్ళ క్రితం నేను అమర్‌నాథ్‌ యాత్ర వెళ్ళి 
తిరుగు ప్రయాణంలో రాయ్‌ పూర్లో ఆగినప్పుడు చూసిన ఈ డైరీలోని కొన్ని 
పేజీల్ని అప్పట్లో జిరాక్స్‌ కూడా తీసుకున్నా. మొన్న ఏదో సందర్భంలో 
అమ్మమ్మని అడగ్గా అక్కడి నుంది పంపించింది. శిథిలావస్థలోకి చేరిపోనున్న 
ఒక జ్ఞాపకానికి చిరుస్కృతిగా ఈ చిన్న రైటప్‌ !) 


- గౌరవ్‌ 


66 మేకా సత్యనారాయణ శాస్తి (బాంబు) - ఏక వ్యక్తి సైన్యం 


కొన్ని మధుర జ్ఞాపకాలు 
మరియి బాంబు సుతులు 


ఏక వ్యక్తి సైన్యం - మేకా సత్యనారాయణ శాస్తి (బాంబు) 67 


68 మేకా సత్యనారాయణ శాస్తి (బాంబు) - ఏక వ్యక్తి సైన్యం 


ఏక వ్యక్తి సైన్యం - మేకా సత్యనారాయణ శాస్త్రి (బాంబు) 69 
గౌరవ్‌, రోహిత్‌, తేజాల చిన్ననాటి చిత్రాలు 


| 


70 


దుర్మార్గపురాతలళో 
తెలుగు దేశంలో 
తెలుగు పాఠకుడ్న 
కెలినితక్కువవాడిగా 
అంచనావేస్తూ 
యువతరాన్ని 
అతి దారుణంగా 
భయంకరంగా 
తప్పుదారిపట్టిస్తు- 
అదేరహడారని 
అపోహకలిగిస్తున్న 
శ పతికాధిపతి == 
Qo 
ఈ పుస్తకం 


మేకా సత్యనారాయణ శాస్తి (బాంబు) - ఏక వ్యక్తి సైన్యం 


పరిశోధనాత్మక రచన 


‘ENCOUNTER DASARADHARAM BANDARAW' 


Rs. 5/- 


రాజకీయ 


“వ్యభిచారులు- 
తార్పుడు గాళ్ళు” 


వేను b మేడిపండులాంటి జీవితం. "కించి పజలక 


ఛీట ర్‌ దశరధరామ్‌కి 


= 


‘Da aë 
దశ6ధగాం 


ఉన్నది ఉన్నట్లుగా, తెల్సింది కోల్సినట్లుగా చెబుతున్నాను. 
b బ్రతుకుని నడిబజార్లో పెడుతున్నాను, అనేకమంది నీ 
బ్రతుకుని చదివి, సీ గురించి “సౌలుసుకోంటాకు, 


ఎన్‌ కౌంటర్‌ లో జా 


న్‌వు 


శాతలతో b DORG బేరీజు 
'వేనుకోంటారు. నీ సౌఠకులందర్ని మోసం చేయగలిగావుగాని 
నన్నమాత)ం వమీ చెయ్య లేవ్ర, ఇందులో నేను నీపై చేసిన 
అకోపణలపైై నీకు అభ్యంతళ "లుండవచ్చు, అయితే సీకు 
దమ్ముం శే ప /శాస్వామ్య మీద అచంచల వీశ్వాసముం E 
పిశాఫురం కోర్టులో శేల్పుకుండాం...రా ! 


గాళ్ళ నిజ చరిత” 


విడుదలకు సిద్ధంగా వుంది. 


వెల: 3-00 రూ. 


జాబు పరిశోధనలో 


యుపజర్నలిస్ట్‌ బాంబు కలం నుండి త్వరలో 


“మ Š రాజకీయరంగాన్ని కలుషితం 
చేస్తున్న ప్యభిచారుల, తార్చుడు 


rie 


ఏక వ్యక్తి సైన్యం - మేకా సత్యనారాయణ శాస్త్రి (బాంబు) 71 


బాంబు రాసిన కొన్ని కరపత్రాలు 


a 


ఆలోచించండి ! 


మన పెరట్లో ఉన్నకాబ్బరి బెట్లకాయలు దింపటం మనకు 
రాకపోతే మనము ఏమి చేస్తాం? 
౪ కాయలు దింపటం వచ్చినవాళ్ళని కూలికి" పెట్టుకాని 
కాయలు మనము తీసుకాని దింపుకూలీ వాళ్ళకు ఇస్తాం....... 


నున సంపద మన ఆయిల్‌ /గ్యాస్‌ 


ఈ సామన్య న్యాయ సూత్రం తెలియని చవటలు, దద్దమ్మలు! 


పాలకులుగా ఉంటే జరిగే నష్టానికి పరాకాష్ట మన కేజిబేసిన్‌ గ్యాస్‌ / ఆయిల్‌. 


సంస్థలు పట్టుకు పోతుంటే వెల్రిమొహాలు వేసుకొని చూస్తూ ఊరుకోవడం మహా 
దారుణం. 7 
బ్యాంకులను జాతీయం చేసిన విధంగానే మన కేజీ బేసిన్‌ గ్యాస్‌/అయిల్‌ | 
నిక్షేపాలను కూడా అఆర్దినెన్స్‌ ద్వారా జాతీయం చేయాలని డిమాండ్‌ చేస్తూ పై 
విధంగా సామన్యప్రజలను, రాజకీయనాయకులను,అధికారులను 
కార్యోన్ముఖులను చేయడానికి 
ది.27-08-2009 గురువారం రాత్రి 9గ౦॥ నుండి ఆమరణ నిరాహారదీక్ష 
డోర్‌ నెం.8-2-45, ఉప్పాడరోడలో నా గృహమునందు శిబిరం isl 
ఏర్పాటు చేయాలని నిర్హయించాను. కావున మీ అందరి మద్దతు తెలిపే మన ; 
గ్యాస్‌/ఆయిల్‌ నిక్షేపాలను మనమే కాపాడుకుందాము. 


మీ 
ఎమ్‌.ఎస్‌.ఎన్‌. శాస్తి (బాంబు) 
పిఠాపురం, 
సెల్‌:9441038015 


” 
“ఆలోచించండి 
hee 


కార్మిక కర్షక సోదరులారా! ఆలోచించండి] 


నాకు శ్యతువులు 


మోలో రె తులుగాని, యాజమాన్యంగాని, కార్మికులుగాని, 


కారు. మో ముగ్గురి కలయిక, మా పట్టణ అభివృద్ధి. మో కై మమే మా అకాంక్ష! 


గడచిన 40 సంవత్సరములనుండి ఈ 
వరోక్షముగాను అదరించి అన్నం పెట్టింది జాతీయ 


ఫ్యాక్టరీ మాకు వః 
ఫ్యాక్టరీ చూకు u 


సాయిలో ఈ 


వచ్చే చిన్న చిన్న వివాదాలను యిరువర్గాలను బుజ్జగించి, నచ్చచె 
కున్నాము. ఈ ఫ్యాక్టరీ నిరాటంకముగా, నిర్విగ్నముగా నడవటానికి 
రించుకున్నాము. 

అందరం ఒకే కుటుంబముగా కలిసికట్టుగా పోతున్న మనలో "జూ 
వచ్చి కలతలు లేపాలని చూస్తోంది, "బూడిద (పజలమోదకు రాకుం 
జడిపింతడం  అసాద్యముక్షాదు”. రైతుల _శేయస్సుకోసం, కార్మికుల 


ఎ. చక్కదిద్దు 
జరం న 


ఫ్యాక్షరి అభివృద్ధికోనం, మా యిబ్బందులను, అసొకర్యములను, మరచి 

రించాము. యికముందు గూడ సహకరిస్తాం--కాని తినేతిండివి, తాగే 
bój mes విచక్షణా రహితముగా. కలుసి తముచేసి మా (బతుకులను "బుగ్గిపాలు" 
చేసే విదముగా బూడిద వెదజల్లితే =..ల విషయాన్ని యాజమాన్య ద 
నచ్చజెప్పి, ఒప్పించాల్సిన గురుతర బాధ్యతమోది! మలో [పతి ఒక్కరిదిను!! తీయటి 
చెరకు పండించే రైతులు, తీయ తీయటి చెక్కర పట్టే కార్మికులు, యాజమాన్నానిక్తి 
ఆ రెండు కళ్ళు "బూడిదనలుసులు” పడి నీస్‌ కారుస్తున్నాయి. SS 


= 
సహక 


రెండు కళ్ళు, 
కార్చిస్తున్నాయి. 
నూ గురించి ఓక్క క్షణం ఆలోచించండి అని మో మోత విశ్వానంతో 3 | 
ధీనంగా చూస్తున్నాము. మా నమస్యకు సానుభూతితో సహకరించి, పరివ్కల్రిరచమ్రుని 
సవినయంగా "మిమ్మల్ని కోరుతున్నాము. À k š, 
ది 16-1-1995 సోమవారం ర్యాతి 9 గంటలనుంచి మేము తల: 


నహకరించవలనినదిగా కోరుచూ. 


"సమస్య పరిష్కారాంత m— దీ 
“"నమప్య పంచటం 


పిఠాపురం 
g—  —1995 


L నిక్షేపాల వాదం. వెలికితీసిన సంపద మొత్తం కూలిచేసిన ప్రైవేటు కార్పొరేట్‌... 


ú 
AR) 


N 
T te. లంట కటకట te లి 


, g x. e. 
బూడిద బాధితులారౌ కలసిరండి! 
షుగర్‌ ఫ్యాక్టరీ చిమ్ని ద్వారా వెదజల్లబడుతున్న 
బూడిద, నల్లని రేణువులు, మనల్ని నిత్యం బాధిస్తానే 
ఉన్నాయి వాటిని అరికట్టండంటు ప్యాక్టరి యాజమాన్యాన్ని 
జిల్లా అధికారులను, యొన్నిమార్లు మొర పెట్టుకున్నా 


స్పందించడం లేదు, కాలుష్య నివారణ కోరుతూ 
“ఆనురణ నిరాహరదీ క్ష” ది 161-95 


రాతి 9 Kon నుండి జరపడానికి నిర్నయించాము 


రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా బూడిద బాదితులు 
అందరూ సహకరించవలెనని కోరుతూ... 


పీరాపురం 


M. $. N. శాస్త) [బాంబు] 
చకకటి BE Ate Ke లక Ate DE Re Ae 


శ్రీనివాస ప్రింటర్స్‌, కోటగుమ్మంవద్ద, పిఠాపురం. ఫోన్‌ 594 


KG BASIN GASS వివాదంపై 
నా KORY. 
సుమారు 2 సం;ల నుండి మన భూభాగంలో పైపులైన్లులేసి గ్యాన్‌ గుజరాత్‌ రాష్టాని 
పట్టుకుపోతున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్రమోడి మన రాజకీయ నాయకుల కిచ్చిన 'జరుడ 
“తాజమ్ములు' అని ||| ' 
2సంలుగా మన గ్యాస్‌ గుజరాత్‌ పట్టుకుని వెళ్ళి సిలిండర్‌ ధర రూ[00/కు అమ్ముతూ ఆ రా; 
ప్రజల అవసరాలు చవకగా తీరుస్తున్న ముఖ్యమంత్రి మోడీకి “జోహార్లు: అదే గ్యారిను మన రాష్ట్రల 
రూ800/-కు అమ్ముచున్న మన రాజకీయనాయకులను ఏమందాం 7 
టివి.ల్లో, పత్రికలతో ఉద్యమాలురావు | ఉద్యమాలకు ప్రేరణ మాత్రమే వస్తుంది | ఆఫ్రేరణతో ఉద్యమాల 
నిర్వితకువుతాయి, గడచిన 2సంలుగా మన గాని తరలిపోతోందన 'మీడియా' ఎంత గోలపడుతున్నా 
మన “సంపద* కాపాడుకోవడానికి మనకున్న మార్గాలేమిటని... ఆలోచన కూడా... చేయలేని ధారు౭ 
“నిర్లిప్తదారజి' లో మన సమాజం ఉండిపోయిందంటే... అంతకంటే విచారించ దగ్గ విషయం మన జాతికి 
మరొకటి లేదు. 
రవి అస్తమించని బ్రిటీకి సామ్రాజ్యాన్ని గడగడ లాడించిన...... 
“వారసులమేనా'.. మనం ? 
సుభాకి చంద్రబోస్‌, అల్లూరి సీతారామరాజు, భగత్‌సింగ్‌ వంది 'ఫోరాటయోధులు' రక్తం మనలో 
కూడా ఇంకా ప్రవహిస్తోందా ? 
గానుగెద్దు జీవితాలతో... జానాబెత్తెడు ఆశయాలతో... J 
జ DÉR, నిస్సిగ్గుగా బతికేయడం....... 
శంప్యూటర్‌ hbro లోంచి బయుటరడి. నిజాలు ఆలోచించాలని, నిజంగా బ్రతకాలని 
మన స్వాతంత్ర ప్రధాతల నిజమైన evóñoofop నిరూఫొంచుకోలాలని... యువతరాన్ని adu 
పరచడానికి, కర్మోన్ముఖులను బేయడాలికి,జాతి గర్పించదగ్గ fB గా ఆలోచించాలని, ఆచరించాలని, 
అవతరించాలని. 
BPA లాంటి గరిగాళ్ళకు సమాధానంబెప్పే సత్తా కీనయులీతరాలికి mop. ay 
ఆకాంక్లీసట్లై,, ఈ ఉద్యమం III 
అందుకే ఈ 'నిరాహోరబీక్ష' ప్రారంభిస్తున్నా. 


mob, పటేల్‌, నెహ్రూలకు 


మీ 'మద్ధతు' కోరుతూ, 
MEN. SASTRY itaw 
Dago 


సిల్‌! 944088010, 


72 


స్తనం వ్యవహారాల Š 


పిఠాపురం, మార్చి 20 (ఆన్‌లైన్‌) 
అన్నవరం దేవస్థానంలో చోటుచేసుకొం 
టున్న వ్యవహరాలపై రాష్ట్ర హైకోర్టులో 
ప్రజాప్రయోజనాల పిటిషన్‌ దాఖలు 
చేసినట్టు బ్రాహ్మాణ్‌ వెల్ఫేర్‌ ఆసోసియే 
షన్‌ - కన్వీనర్‌ ఎంఎస్‌ఎన్‌ శాస్త్రీ 
(బాంబు) తెలిపారు. ఆదివారం తన 
నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల 
సమావేశంలో పిటిషన్‌ దాఖలుకు దారి 


కమీషన్‌ Boky 
చెప్పారు. అయితే 2002లో 


మేకా సత్యనారాయణ శాస్తి (బాంబు) - ఏక వ్యక్తి సైన్యం 


బాంబు చెసిన ఉద్యమాలకి 
సంబంధించిన పత్రికా వార్తల్లో కొన్ని... 


లో సిధీషన్‌ : బారు 
ఏటా రూ. 15 కోట్లు కమీషన్‌ 
రూపంలో చెల్లిస్తున్నారని ఆయన 
చెప్పారు. ప్రభుత్వం జారీచేసిన 261 
జినోకు విరుద్ధంగా దేవస్థానంలో వ్యవ 
హరాలు ఆయన 
తెలిపారు. 

వ్యవహరాలసై హైకోర్టులో పిటి 
షన్‌ దాఖలు చేసి దేవాదాయశాఖ 


బ్రహ్మ, ఉపదబ్రహ్మాలకు ప్రతివాదులుగా 
పేర్కొన్నట్టు ఆయన వివరించారు. 
అన్నవరం దేవస్థానం పాఠశాలలోని 


Z= 


్న హొంలో దీక్ష చేపట్టనున్నట్టు చెప్పారు. 


27 నుంచి గ్యాస్‌ కోసం ఆమరణ దీక్ష N 
పిఠాపురం : కేజీ బేసిన్‌లో లభ్యమవుతున్న 
గ్యాస్‌, ఆయిల్‌ నిక్షేపాలను జాతీయం చేయా 
లని కోరుతూ పట్టణానికి చెందిన ఎం.ఎస్‌. 
ఎన్‌శాస్త్రి (బాంబు) ఈ నెల 27 నుంచి ఆమ 
రణ నిరాహారదీక్ష చేపట్టనున్నట్టు ప్రక 
టించారు. ఈ మేరకు తహసీల్లార్‌ ద్వారా sas వా 
ర్‌కు విజ్ఞాపన పత్రాన్ని వ్‌ వెపు Gos 
వారం విలేకరులకు చెప్పారు. గ్యాస్‌ నిక్షేపాలను అక్రమంగా తర 
లించుకుపోతున్నారని ఆయన ఆరోపించారు. . రాజకీయ నాయకు 
లను, అధికారులను, ప్రజలను చైతన్యపరిచి కర్తవ్యోన్ముఖులను 
చేయడం కోసమే తాను దీక్ష చేపడుతున్నట్టు చెప్పారు. మాజీ ప్రధాని 
ఇందిరాగాంధీ బ్యాంకులను జాతీయం చేసిన విధంగా గ్యాస్‌ నిక్షేపా 
లను జాతీయం చేయాలని కోరారు, గురువారం రాత్రి తొమ్మిది 
గంటల నుంచి స్థానిక పూర్ణా థియేటర్‌ సెంటర్‌లోని తన Sy) 


Z 


¿se? 
Sonatas జేరిన TR దీ 


పిఠాపురం, ఆగస్టు 29(ఆన్‌లైన్‌) z 

కేజీ బేసిన్‌ గ్యాస్‌ నిక్షేపాలు ఇ Ar 
జాతీయం చేయాలని కోరుతూ Fan" 
పిఠాపురం సోషల్‌ యాక్టివిస్ట్‌ 


ఎంఎస్‌ఎన్‌ శాస్త్రబాంబు) చేపట్టిన 
నిరవధిక దీక్ష శనివారం మూడో 


స్థానికులు సందర్శించి మద్దతు = 
© ë 
ప్రకటించారు. 


గో రోజుకు చేరిన 


శాస్త్ర అమరణ దీక్ష 


ఏక వ్యక్తి సైన్యం - మేకా సత్యనారాయణ శాస్తి (బాంబు) 


మ 


సమాన న్యాయం కొసం శాస్త సరాహారదెక్ష 


ట్రాన్స్‌కో పై సామాన్యుడి పోరు 


Soco 
కిళావుకంఆ Sons 


ఓిదూంల్‌ ఛి వత్యవారాయల. rü Uart Wesom వెద్యుడ్‌ rroia 


eee బిల్లులు 
br zerei సారంలించారు. లి వ్వ వ RI 


ty హానీరో zis 


హం మస బాయి కారు. ? 

5 (8.ఎన్‌.ఎన్‌౫ ట్రాఫిక్‌ 
పనన న్‌ 
డం పోలీసులకు పరిపాటి అయితే వారే నిబంధనలు 
అతిక్రమిస్తే... ఈ విషయంలో పిఠాపురానికి చెందిన 
సోషల్‌ యాక్టీవిస్ట్‌ ఎమ్‌ఎస్‌ఎన్‌ శాస్త్రీ (బాంబు) tot 
చేనీన ఫిర్యాదు ఆసక్తికరంగా ఉండి. wÓ ఫిర్యాదు వ్ర 
కారం వివరాలిలా ఉన్నాయి. ఆయన శనివారం ఉద 
యం తన మిత్రుడీతో కారులో కాకినాడ వెళుతూండగా 
సీటు బెల్స్‌ పెట్టుకోనందుకు గాను పిఠాపురం పట్టణ 
ఎస్‌ఐ కె వరప్రసాద్‌ ఫైన్‌ విధించారు. జరిమానా కట్టే 
ఎదుకు సిద్ధపడ్డ బాంబు రశీదు కోరగా సిఐ కార్యా 


లయాని కొచ్చి తీసుకోవాల్సిందిగా కోరుతూ కారు 
కార్డుల్ని ఎస్‌ఐ తీసుకుపోయారు. దీనిపై బాంబు 
షి ng serie os Ce 
రోడ్డుపై ఎడంవైపు' ఆటోలు అధికంగా ఉన్నా యని, 
వాటిని కంట్రోల్‌ చేయమని ఆడిగివందునే తన పై ఎస్‌ఐ 
ఉరినూనా విధించారని ఆయన ఆరోపీ ౦చారు. నీటు 
బెల్ట్‌ పెట్టుకోనందుకు తాము జరిమానా చెల్లించేందుకు 
సిద్దమేనని చెబుతూనే పోలీస్‌ జీపులో ప్రయాణిస్తున్న 
ఎస్‌ఐ, జీపు డ్రైవర్‌ సైతం వీటు Deo పెట్టుకోనందున 
వారిపైనా జరిమానా వీధిందాలనీ ఆ యన 
కోరారు. ఎమ్‌వి పోలీసు లకు, రాజకీయ 
నాయకులకు మినహాయింపుల్లేవని చెప్పారు. దీనిపై సిఐ 
ఏం చర్య తీసుకురిటారనేది ఆనక్షికరంగా మారిండి. 


| వక్షం టీవి లబ్‌ బ్యాన్‌ పున భా vh Dn 
Fegan sewa Freres == masa roy eq నెక నీడరద్లూనంరో cayat I - 
క aT oa x ss ee 

అలో సహో ఇన్ని రాజకీయ వజ్షాల నాయకులు be Soeg ందర్యంద్‌ తను మండిన [ 

rrr re 

మున N సా 


పిఠాపురం, నవంబరు 26 : (జనస్సందన 
విలేకరి) ట్రాన్సుకో తీరుకు నిరసనగా 
ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న పిఠాపురం 
వీనియోగదారుడు ఎం..ఎస్‌.ఎన్‌.శాస్త్రికి 
(బాంబు) మద్దతుగా శుక్రవారం JIS 
మెయిన్‌రోడ్డులో రాస్తారోకో జరిగింది. 
తప్పుడు విద్యుత్‌ బిల్టులు రద్దు చేయాలని 
కోరుతూ ఎంఎస్‌ఎన్‌.శాస్తి గురువారం 
నుంచి నిరాహార దీక్ష చేస్తున్న సంగతి 
విదితమే. శుక్రవారం సాయంత్రానికి 
కూడా (ట్రాన్సుకో అధికారుల నుంచి 
నందన లభించకపోవడంతో 
ఆగ్రహించిన శాస్తి మద్దతుదారులు స్టానిక 
బంగారమ్మ రావిచెట్టు సెంటర్‌, సినిమా 
ధియేటర్‌ సెంటర్‌లలో రెండు 


ట్రాన్స్‌కో షేక్‌ === 


పర్యాయాలు రాస్తారోకో నిర్వహించారు. 
ఈ కారణంగా (ప్రధాన రహదారిపై 
వాహనాలు బారీ నంఖ్యలో నిలిచి 
పోయాయి. రాస్తారోకోలో పాల్గొన్న వివిధ 
పార్టీల నాయకులు మాట్లాడుతూ 
(ట్రాన్సుకో ద్వంద్వ వైఖరి నశించాలని 
డిమాండ్‌ చేశారు. వినియోగదారులు 
వమన్యలు వట్ట (ట్రాన్సుకో నమాన 
న్యాయం చూపాలన్నారు. శాస్త్రి సమస్య 
పరిష్కరించకుంటే ఉద్యమం తీవ్రతరం 
చేస్తామని వారు హెచ్చరించారు. రాస్తారోకో 
కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన 
నాయకులు జనపరెడ్డి రాంబాబు, మార్షిడీ 
వెంకటరమణ, సుంకర శ్రీను, ఏకా 
సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 


తగ్గిరచారది హమూర్యుచీ 2=దుంలో ఈ 
వ్చెందిని. a3 ఇవుతోంందె 
ఆరోపించారు. fiancs cho; 
—— Dra sow 
Rosso igu వాలు 22 adet) 


dóna ప్రత పురోహితులకు T ప్రణవ్యాణ్యం' 


పిఠాపురం, మార్చి 20 (ప్రభాతవార్త): 

ప్రముఖ వుణ్యక్షేత్రమైన అన్నవరం 
శ్రీవీరవెంకట సత్యనారాయణస్వామి 
దేవస్థానంలో అవకతవకలు చోటుచేసు 
కుంటున్నాయని పట్టణానికి చెందిన 
ఎంఎస్‌ఎన్‌ శాస్రి(బాంబు) ఆరోపిం 
చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లా 
డుతూ సత్యన్నారాయణవ్రతం టిక్కెట్ల 
అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయం 
నుంచి వ్రత పురోహితులకు వాటాలు 
ఇస్తు, రు. వ్రతం టిక్కెట్టలో 
రాం వాటా Se 
టిక్కెట్టుపైనే ముద్రించడం, అధికారికంగా 
30 శాతం వరకు, భగవంతుని 


దాఖలు చేశానన్నారు. 
వ తల inet al 
వున్న వ్రత వురోహితులు ఈ 
అదిర ఊతమిస్తు. శాస్త్రి 
ఆరోపించారు. రాష్ట్రంలోని అన్ని 
దేవాలయాల్లోనూ వ్రత పురోహితులకు, 
అర్చకులకు వేతనాలు అమల్లో 
'ఉండగా,. ఈ. దేవాలయంలో మాత్రం 


దేవుని ఆదాయం నుంచి వ్రత 
పురోహితులకు కమిషన్‌ ఇస్తున్నారన్నారు. 

2001-02లో 83 లక్షల 55 
వేలు, 2002-03లో కోటి రెండు 
లక్షల 14 వేలు, 2003-04లో కోటి 
49 లక్షల 71 వేలు, 2004 నుంచి 
2005 జనవరి నెలకు కోటి 37 
లక్షల 44 వేలు వ్రత పురోహితులకు 
వాటాల రూపంలో చెల్లింపులు జరి 
గాయన్నారు. ఆలయ వ్రత పురోహితుడు 
చామర్తి వెంకటరావు ఈ ఆలయంలో 
జరుగుతున్న అవకతవకలపై ముఖ్య 
మంత్రికి bosh చేశారన్నారు. 
దీనిపై విచారణ చేయకుండా ఫిర్యాదు 
చేసిన వెంకట్రావుకే షోకాజ్‌ నోటీసును 
అలయ అధికారులు ఇచ్చారన్నారు. 
ఆలయంలో లేని ఉద్యోగాలను 
సృష్టిస్తూ వ్రత పురోహితులకు గ్రేడింగ్‌ 


అటా 


విధానం అమలుచేస్తూ నిబంధనలు 

ఈ దేవాలయ 
టా గో చదువుతున్న page 
వెంకట సత్యఆనందశర్మ[15) అనే 
బాలుడికి ఉద్యోగ అర్హత 
ఉద్యోగం వచ్చేలా చేశారని mË 
అన్నారు. ఈ దేవాలయంలో ఆవినీత్‌పై 
తాను చట్టబద్ధంగా పోరాటం చేస్తానని 
శాస్త్రి చెప్పారు. 


74 


విద్యుత్‌ పునరుద్ధరణి 


AN 


పెఠాపురం, నవంబరు 27 : (జనస్పందన ' నిలేకరి) చర్చలు...సంప్రదింపులు,.. 
బేంసారాలు. నేతల జోక్యంతో (ట్రాన్సుకోనై వినియోగదారుడు విజయం సాధించాడు. 
పఠావురం ఎం.ఎన్‌. ఎన్‌ శాస్తి (బాంబు) నిరాహర దీక్ష శనివారం సాయంత్రం ముగిసింది. 
= ఇంటికి ట్రాన్సుకో విద్యుత్‌ను పునరుద్దరించగా, 725 రూపాయలు ఇల్లు భాగంను 
సోమవారం 'ట్రాన్సుకోకు చెల్లించడానికి శాస్త్రి అంగీకరించారు. పిఠాపురం ఎమ్మెల్యే 
పెండెం దొరబాబు, పెద్దాపురం ఎమ్మెల్యే తోట గోపాలకృష్ణ, మాజీ మంత్రి 
కె.వ.సిహెచ్‌:మోహనరావు, మాజీ ఎమ్మెల్యే సంగిశెట్టి వీరభద్రరావు తదితరులు శాస్త్రి 
చేత నిమ్మరసం తాగించి దీక్షకు ముగింపు పలికారు, (ట్రాన్సుకో తప్పుడు బిల్లులకు 
విరసనగా బాంబు గత మూడు" రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న సంగతి విదితమే. 


o టౌన్‌, నవంబరు 27 (న్యూస్‌టుడే): అధికంగా 
బిల్లును తగ్గించాలంటూ పీశాపురం పట్టణా 
.శాస్టీ(బాంబు) గత మూడురోజుల 


నుంచి చేస్తున్న నిరవధిక నిరాహారదీక్ష ఎటువంటి, బిల్లు 
కట్టకుండానే కనెక్షన్‌ పునరుద్ధరించేందుకు ట్రాన్స్‌కో అధికా 


రులు అంగీకరించడంతో శనివారం సాయంత్రానికి విరమిం 
చారు. శనివారం ఉదయం నుంచి మాజీ ఎమ్మెల్యే సంగిశెట్టి 


వీరభద్రరావు, మాజీ మంత్రి కొప్పన మోహనరావు, ఎమ్మెల్యే p 


' పెండెం దొరబాబు, మాజీ ఎం.పి. ముద్రగడ. పద్మనాభం 
అనుచరులు లక్ష్మీపతి, మూర్తి సంగిశెట్టి వెంకటేశ్వరావు, 
భోగాపురం ఎం.షి.టి.సి. అలుమల్లు విజయకుమార్‌,. పెద్దా 
పురం ఎమ్మెల్యే తోట గోపాలకృష్ణ దీక్షా శిబిరాన్ని సందర్శించి 
తమ మద్దతు ప్రకటించారు. ఉదయం పిఠాపురం ఎస్‌.ఐ. 
సత్యనారాయణ వచ్చి ఆరోగ్యం సరిగా లేనందున దీక్ష విర 
మించాలని, లేనిపక్షంలో అరెస్ట చేస్తామని చెప్పడంతో పోలీ 
లోపలకు అడుగుపెడితే, కిరోసిన్‌ పోసుకుని 

టానని శాస్త్రి హెచ్చరించారు. తన ఆరోగ్యం 

. ప్రభుత్వ డాక్టర్‌ తప్పుడు వైద్య. నివేదిక 

అనంతరం ఎ.పి.ఇపి.డి.సి. డి.ఇ. 

"సత్యనారాయణరెడ్డి, ఎ.ఇ. శాస్త్రి 


మేకా సత్యనారాయణ శాస్తి (బాంబు) - ఏక వ్యక్తి సైన్యం 


శాస్త్రి దీక్ష విరమ 


నేతల 


ఈ సేద్య 
Ja వద్చీవ నేతలు న 
r లకి కృషీ చేశారు. Qn: 


జోక్యంతో సామాన్యుని విజయం 


ana వారందరి బిల్లులు మౌస్‌ చేస్తూ 
పోతే ans Banos తీయాల్సి 
ఉంటుందని DSa గోపాలకృన్న 


ద్యరిలో run satma 


స్తాయిలో (pass ISA) 7 


m 


spre Srii Dorte దీక్ష 


పిఠాపురం; విద్యుత్‌ సరఫరా పునరుద్ధరించి అధిక మొత్తంలో వచ్చిన విద్యుత్‌ బిల్లును 
ట్రాన్స్‌ కో అధికారులు ఒప్పుకోవడంతో మూడు రోజులుగా మేకా సత్యనారాయణ 


mýs సుమారు నొాటుగుగంటలనేపు వీవీడ, దఫాలుగా 
అధికొరులు, అఖిలపక్ష రాజకీయ నాయకులు kóp జరీ 
పారు, ఆఖరీకీ శాస్త్రీ ఇంటికీ విద్యుత్తు కలెక్టర్‌, తక్షణమే 
పునరుద్ధరించాలని, 125 రూపాయల Lo Zalo సోమ 
వారం చెల్లిస్తారని ఎమ్మెల్యేలు తోట, Zo, , ఎమ్మె 
ల్యేలు సంగిశెట్టి కొప్పన దెప్పడంతో అందుక ఆథీకారులు 
అంగీకరించారు. వెంటనే. శాస్త్రి ఇంటికి bN కనెక్షన్‌ 
ఇ ఎమ్మెల్యే తోట, పెండెర మాజీ ఎమ్మెల్యేలు 
కొప్పన, సంగిశెట్టి శిబిరానికి వెళ్ళి శాస్త్రికి నిమ్మరసం ఇచ్చి 
దీక్షను విరమింపజేశారు. 


ఆమరణ నా చు aè a 


సి.ఐ, వెంకటేశ్వరరావు శిబిరాన్ని సందర్శించి 2Q దీక్ష విరమింవడేస్తున్న పెద్దాపురం ఎమ్మెల్యే తోట్ల గోపాలకృష్ణ, పిఠా 
ల్యేలు, మాజీ ఎమ్మెల్యేలలో చర్చలు జరిపారు. ఎమ్మెల్యే పురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు, మాజీ ఎమ్మెల్యేలు సంగిశెట్టి వీరభద్ర 
తోట గోపాలకృష్ణ ట్రాన్‌ వైఖరిపై తీవ్రంగా ధ్వజమె రావు, కొప్పన మోహనరావు తదితరులు చిత్రంలో ఉన్నారు. 


ఏక వ్యక్తి సైన్యం - మేకా సత్యనారాయణ శాస్త్రి (బాంబు) 75 


బాంబు మహాప్రస్థానం, అవయవదానం, 
సంతాప సమావేశాలకు సంబంధించిన చిత్రాలు 


సీనియర్‌ జర్నః లిస్టు బాంబు బు మృతి 


Sergio, ఫిబ్రవరి 28, ఈవేళ 

న్యూస్‌: సీనియర్‌ జర్శలిస్టు మేకా 

వత్యనారాయట rR (బాంబు 68) 
xb 


గంటల వమయులో wor చవిచూశారు. ఆల్‌ ఇండియా 
252. అయనకు భార్య, 2 ఫెడరీషన్‌ (ఏవిబీంఫ్‌] 
రు. గళ: [౫ సంక్షేమానికి కృషిచేశారు. 


76 


Fsss—— o 
దేహీ దాగానికి ముందుకు రావాలి 


రాజమహేంద్రవరం, మార్చి 02 (కోస్తా సమయం) : "అవయవ దానంనల్ల పరిమిత సంఖ్యలో 
కొంతమంది అవసరార్థులు మాత్రమే లాభవడతారు, గానీ, ఒక వ్యక్తి నిర్జీవదేహం కొన్ని వందల 
వైద్యవిడ్యార్థులు శరీరశాస్తైన్ని అర్ధం చేనుకోవడానికి తద్వారా అనేక వేల లక్షల మంది రోగులను 
జీవింపజేయడానికి ఉపయోగపడుతుందని అందువల్ల మనం చేసే అవయవ దానం కన్నా దేహదానం 
మరింత ఉపయుక్తమని జన విజ్ఞాన వేదిక జిల్లా మాజీ అధ్యక్షులు on బి.వైతన్య శేఖర్‌ అన్నారు. 
గుండెపోటుతో మృతి చెందిన సీనియర్‌ జర్నలిన్న మేకా సత్యనారాయణ శాస్రి (బాంబు) నిర్జీవ దేహాన్ని | 
రాజమండ్రి జియన్‌ఎల్‌ మెడికల్‌ కాలేజికి అందచేసిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన | 
మాట్లాడారు. శరీర శాస్త్రాన్ని అర్ధం చేసుకోవడానికి మానవ Ds దేహాలు లభించని తొలి రోజుల్లో | 
అనాటమీ పితామహుడు ఢా, వెసాలియన్‌ స్మశానాలకు వెళ్లి, రహస్యంగా విర్ణీవ దేహాలను ఓపెన్‌ | 
బేసి, అయా శరీర భాగ స్వరూవ స్వభావాలను అంచనా వేసేందుకు, ఆధ్యయనం చేసేందుకు సవాలుతో | 
కూడిన కృషి సల్ఫారని గుర్తు చేసుకొంటూ దేహదానానికి ముందుకు రావాల్సిందిగా అభ్యుదయవాదులకు | 
ఆయన పిలుపునిచ్చారు. మేక సశ్యనాయణ శాద్రి పత్రికా రంగంలో ఆయన చేసిన కృషిని, జిల్లాలోనూ, | 
రాష్ట్రవ్యాప్తంగాను అయనే చేసిన అనేక ఉద్యమాలను తద్వారా అయన ఎదుర్మొన్న సవాళ్ళను కోర్టు | 
కేసులను గుర్తు చేసుకొని పత్రికా రంగంలోనూ, (ప్రజాఉద్యమంలోను అలాంటి చిత్తశుద్ధి తెగువ ఉన్న 
వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారని ప్రజాపత్రిక గౌరవ సంపాదకులు సుదర్శన్‌ కొనియాడారు. 
etos రవికాంత్‌ మాట్లాడుతూ 'సత్యనాయణ శాస్త్రీ చేసిన వీరోచిత ఉద్యమాలవల్ల ఆయన 
అభిమామలతోపాటు ప్రత్యర్థులు కూరా ఆయన్ను roere పీలిగేవారని పిదావురంలో ఓ మతిస్థిమితం 
లేని వాన్ని తెచ్చి గోపాల్‌ బాబా' పేరు పెట్టి ఆ బాలా చుట్టూ చేరిన ధర్మకర్తల మోసాలను, ద్రాక్షారామం 
భీమేశ్వరాలయంలో పూజారులు దేసే మోసాలను బయట పెట్టినందున ఆయనతోపాటు తాము కూడా 
కోర్టు కేసులు ఎదుర్మొన్న వైనాన్ని గుర్తుచేసుకున్నారు. నాలుగు దశాబ్దాల క్రితం ఎన్మౌంటర్‌ ఎడిటర్‌ 
దశరధరామ్‌ ప్రచురించిన 'చాలయోగి బండారం' వెనుక మేక సత్యనారాయణ ets పరిశోధనాత్మక 
జర్నలిజం కృషి ఎంతో ఉందని తెలియజేసారు. జర్నలిజంలో రాజీవడని తత్వాన్ని గూర్చి ఉదహరిస్తూ 
= ఆ తదనంతర కాలంలో ఎన్మౌంటర్‌ ఎడిటర్‌పైననే 'దశరధ రామ్‌ బండారం' పేరున పుస్తకాన్ని 
వెలువరించారని తెలిపారు. ఈ సమావేశంలో వేమగిరి బౌద్ధ ఆరామ నిర్వాహకులు “మహోదయ | 
(యాజరా ) మాట్లాడుతూ నిబద్దతతో అనేక సామాజిక ఉద్యమాలు రచనలు చేస్తున్న గౌరవ్‌కు తండ్రి | 
వియోగం తీరని లోటు అన్నారు. ప్రముఖ అభ్యుదయ న్యాయవాది తోరాటి వసంతరావు, ఎమ్మెస్సెన్‌ | 
శాస్రీతో తమకున్న పరిచయాన్ని గుర్తు చేసుకొంటూ... ఆయనకు ఇప్పటి వరకు కనీసం బాంక్‌ అకౌంట్‌ | 
కూడా లేని నిస్వార్ధాన్ని కొనియాడారు. బుక్‌ సొసైటీ నిర్వాహకులు జార్జి ప్రసాద్‌, పాతగొలును సురేష్‌, | 
ఎల్‌ఐసీ ఆఫీసర్‌ రాజ్‌కుమార్‌, కంచర్ల నిశాంత్‌, అవినాష్‌లు మరియు మాకా రాజేంద్రన్‌, మేక | 
రోహార్‌, మేక ás ప్రవీట్‌, గౌరవ్‌ మిత్ర బృందం, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. | 


€ నత్రదాన. దహాదాన పత్రం. E> 


మా ఇద్ధరి మరణానంతరం మా దేవోలని ఏ వురోహితులూ, మతాధికారులు తాకరారు మా మరణాన్ని గొప్పగా. 
podo వేయరాదు. 

మా ఇరువురి మరణానంతరం మా Aed ఏ కుల మత ప్రాంత వర్గ లింగ వంవ్రదాయాలడ్‌ వర్తింవతేయరారు 
మా నేత్రాలను నలుగురు అంధులకు చూపును wŠ, విధంగానూ, శరీరాల్చి భావి వైద్యుల శిక్షణకి ఉవయోగవరేలా 
ఏదేని వైద్యవిద్యా కళాశాలకి ఇవ్వవలెను. 

కులమతడర్ల లింగ ప్రాంత లీధాలు లీని లౌకికవారులు, విరీశ్చరదాడులు, iiS వారుల అధ్వర్యంలో అత్యంత 
దిరారంలరంగా ఈ కార్యక్రమాలు జరిగితే వంతోషం. 

మరణాదంతరం మా వున్తకాణు ఏదేని gog గ్రంధాలడూరికీ మూ దుస్తులు, పామ్ములు, ఇతరేతర సామానులు 
వమీవంలోని నిన్ను కులస్తులయిన విరుపేదలకి మాత్రమే amot 

కులస్తులకు, కుటుంల సధ్యులకు, మతస్తులకు, మఠానునయులకు మా భావాల b గారీ దేవోల D గానీ ఎటువంటి, 
వాక్కు లేదు. 

ముఖ్యంగా, సొంత కులస్తులు ఎట్టి gadi కుల సాంబ్రిదాయాల్ని నూ Aep కుద్దరాడు. 

ఈ దేశంలోని కులతత్వం, మతశత్వం, లింగ వివక్ష అదమానతలు మా ప్రధాన తత్రువులు కాడ వాటికీ సంబంధించిన 
ఏ దిన్నామూ మా మరణానంతరం Se దగ్గర ఉంచరాదు. 

మా మరణానంతరం ఏ కులమతాలకీ చెందిన తంతులూ చేయరాదు. సంస్మరణ సమావేశాలు జరిగితే కచ్చితంగా అవి 
మానవీయ వైజ్ఞానిక p > జరపాలి. 

స్వార్థం అయొత శ్తేవంతమైనడైనా మా భావాలకి వ్యతిరేకం isien అడే రూపంలో ఉన్నప్పటికీ మాకు 
aoga మావవతే మా మతం, అనహాయుల GSS మా అభిమతం. 

నంస్థరణ కార్యక్రమంలో భోజనాలు కదుక పెట్టదలిస్తే కచ్చితంగా అందులో epsit పాటూ మాలసాదోరం 
కూడా ఉండాలి 

'ఇదర్భాలు, Derse må ఇమ్తులు అంతన్తులకీ మేం వారమలం కాడు. కాద మా అధీప్రాయాలు, efie గురిందిక 
చర్చకి వ్యవస్థలో కాసింత చోటు కల్పించడమే మేము మీ నుండి wao అతరణ. 

రోపిడీ పీడన లీని సమసమాఆం మా ఇదువుది ఉమ్మడి స్వస్నం. అంతిమ లక్ష్యం కాన, మా పేరుతో adh ఏ పనైనా 
అందుకు అనుగుణంగానే ఉండాలి కాది విరుద్ధంగా కాదనేది మా అభిప్రాయం. 

రివరగా మా మరణానంతరం మాకు వంలంధించి ఏ కార్యక్రమం నిర్యహిందినా అందులో అణగారిన అట్టడుగు 
Bgo pam, మొఖ్యంగా ముస్లింలు aayi బలాలు, షెడ్యూర్ళీ తెగలు. అపాంజన మహిళలు, రిన్న లైంగికత గల 
వారి పంక్షీమాదికి కట్టుబడి ఉండం ప్రధానం. 

ఇది మేము పూర్తి ఆరోగ్యంతో, స్వృహతో రాసుకున్న మా దేపాదానానికి సంబంధించిన వీలునామా పత్రం. 


= 
మేకా కృష్ణ గారర్‌ 
Boh 26658 కణ్యిజి 


మేకా సత్యనారాయణ శాస్తి (బాంబు) - ఏక వ్యక్తి సైన్యం 


) | & BODY 
AMMA EYE, OR SS ORGANEATON 


M NEER గ్‌ 
త లాల అ ఆ fia daeta kadn daeta Ae 
ms ami 


న. 


Fist of ah we convey ou heartfelt condolences to you and yaur 
అలల members foe the sad demise sf Sri MEEA SATVA NARAYANA SASTMI 
who expired on 28-02-2072. We appreciate you tos donating the Eyes of your 
si beloved FATHER to Aadam Bala Krihns Lye Bank Xskineds and Body was 
donated to GSL Medical College, Wajamuniry, Andhra Pradesh State Tha 
Eyes collected from your tath may bring Two Cornea bling persons trom 
Aarne to light The body may be used tor benet of the medical students 
s | and researchers. Your fumily hat done » good jon tor ine noble auve of Whe 
వ. 

We ono again thank you and your family members tor donating Eves 
and Body for the benefit of sotioty and we are o! inn opion That you may 
stand ax a role modol for the tuture goneranom. 

Co operation with MEKA GOURAV garu, donor son. 


BESAR ass 


కై బరా?! 
E ASA 


49 G.S.L MEDICAL COLLEGE & 
G.S.L GENERAL HOSPITAL 


{Promoted by Ó Š L. É ducanau 


లు. లు Na ౪0 
Dar 6౬4) 200 

" వ 

Meha Gourav. 

శాం. 

pan జోల! 014 

Andira గండ 
Sub: Acknowledgement of splvecusiuw ll noble donatioa nf Physical body 

of Sri MEKA SATYANARAYANA SASTRI Reg 


న. 


We convey af our heartfell condolences io you and your family members for the sat 
demise ol Sri. MEKA SATYANARAYANA SASTRI who expired on 28402-2022 finas the 
amily ఆ GSL GROUP OF INSTITUTIONS We appreciate your benevolent potee of 
తడు your beloved lattes “physkeal body” which wili help onr instinaron ard the 
medius ansent Ows studema will aequiv gainful knowledge This will ¿madde smr 
remetas w madly fifier 

Yow crise ocision will go a lmy way tm nunuring ae ñauru దయయ needs e fiw 


ctamminary by opommg new foalier of knowledge Muny people may t< imspirod by yorur 
autuatrve and path 


We once aun thank you and your family mentbers fot donating yous lather physical 
సంలు for the benefit ef community aml sary, 


అరు regada, 


OSL Modical College 


కుటీర నిరూ 
CeILN0.9441256272 & 891935011 | 
Dr. C.K. LAKSHMI DEVI 
GSL Medical 
Cell Ke 84900010 
Pm 
GSL MEDICAL OULED 
MAMEI ALI 26 
ona ow ఉక naat AAJAMANENORAVARAN 335208. AP. 


ఏక వ్యక్తి సైన్యం - మేకా సత్యనారాయణ శాస్త్రి (బాంబు) 77 


బాదం బాలకృష్ణ Too 


FUT 


T, —— LIN ç aes vor... otet పాకాల! = 


— అలలను a... y... eg Di poon f... PONDI tin 


మీ ఆత్మీయుల నేత్రాలను దానంగా ఇన్నడం ద్వారా మీరు ఆన్మిన ఈ అనుక 
ఇద్దరు అంధులకు కంటి చూపును ప్రసాదించింది. ఆంధత్వాన్సి వినారించడాలికి 
మీరు మానవతా దృక్పధంతో ఆంధింటిస ఈ కాసుకకు మిమ్మల్నీ ఆభసంధిస్తున్యాఘు 


É ry lr kesi చాకు le —— 
Gr v trom a >t. 


C గ! `) 


Erg rab ago 
(€ ñoproabo పొ 
EDOTA DAVOT 599065 


Ji 


78 మేకా సత్యనారాయణ శాస్తి (బాంబు) - ఏక వ్యక్తి సైన్యం 
మేకా సత్యనారాయణ శాస్తి (బాంబు)కి నివాళులు 
అర్చించిన కొద్దిమంది బంధుమిత్రులు 


పెనుమల్లు శ్రీనివాస రెడ్డి, రత్నం X చిట్టెళ్ళ భోజరాజు, లక్ష్మి 


(మల్లవరం) చిట్టెళ్ల శ్యామ్‌, ప్రసన్న 

X సుంకర సుబ్బారావు మూల శీనివాస్‌, ఉమ 

శ దొడ్డి ఈశ్వరరావు వేదుల అమల 

శక ముమ్మిడి శ్రీనివాస రావు వేదుల సునీల్‌, సుధ 
(కిబిక్‌ శ్రీను) కందాల అశోక్‌, మణి 

X కొత్తెం ఏసు వెంకట కందాల పెద్ద సాయి,దొడ్డ, ఆదిత్య, 
రత్నం,మంగరాజు మణిమాల 

శక శరభ కుమార్‌,నీలిమ కందాల చినసాయి,క్రాంతి 

శక గుబ్బల IIÉ =c అన్నపూర్ణ అత్తమావయ్య 

X కూసుమంచి చిట్టేళ్ళ ఫ్యామిలీ 
యస్‌. వి. సుబ్రహ్మణ్యం, చల్లా సుభ్రమణ్యం(పేరవరం) 
రాజేశ్వరి(మణిగారు) ఆర్తమూరి మోజేష్‌ 

౫ పూడిపెద్ది పార్వతీశం సాగి వెంకట్రావు,దుర్గ 
(చినమావయ్య),కుమారి ఏ.మోహన్‌, భువనేశ్వరి (మోహన్‌ 

శక ద్విభాశ్యం సుబ్రహ్మణ్యం అంకుల్‌ 
(అగ్గి మావయ్య) 


చెరుకుపల్లి శ్రీవల్లి సుబ్రహ్మణ్య వర 
ప్రసాద శర్మ (చిట్టి బాబు) 
శకినాల అప్పలస్వామి 


వడ్డాది గోపి అంకుల్‌, 
ప్రసన్న ఆంటీ 
కొల్లూరి త్రినాథ్‌ 
కొప్పల్లి జగన్నాధం 


(తాతేలు గారు), 3 
గని రత్నం గున్నం రామకృష్ణ, మైథిలి 
ate చెక్కా నానాజీ ఏ.దిలీప్‌,సి. ప్రశాంత్‌, 
ఫ్య 
* తాత మోహన్‌, జయ PER 
౫% గాంటిమహాపాతుల యస్‌. ఎమ్‌. హేమంత్‌, 
RA 
(శ్రీనివాస్‌,సుజాత మహంతి హేమ సుందర్‌(సాయి) 
౫ కొలూరు రమణ జి. యం. సతీష్‌ లక్ష్మి 
మూర్తి జానకి,సుధీర్‌ కె. శరణ్‌ కుమార్‌ 


జ్యోతుల శివ కుమార్‌ 


ఏక వ్యక్తి సైన్యం - మేకా సత్యనారాయణ శాస్త్రి (బాంబు) 79 


X చెల్లుబోయిన బాలకృష్ణ శక నంద్యాల అమర్‌ (వికారాబాద్‌) 

X చెళ్లుబోయిన సతీష్‌ శక ఆకుమర్తి రవి 

శశ ఏ.వెంకన్నదొర శక పి.డి.ఎస్‌.యు. సిద్దు 

శక ఏ.విజయ్‌ కుమార్‌ Æ కె. శ్రీకృష్ణ సాయి 

శక నడిగట్ల పద్మరాజు శక జి. ఈశ్వరరావు 

శశ మహ్మద్‌ కరీముల్ల X క3.ఎం.ఎం. ఆర్‌. ప్రసాద్‌ 

శశ అడ్డాల రాజు శక సి. సి.ఆర్‌. టి.ప్రసాద్‌ 

శ ఏకా కిషోర్‌ శక కొమ్మనాపల్లి అప్పారావు 

శక తిప్పరాని నాగార్జున X అడబాల హరి 

శః వాసు * పి.కృష్ణ 

X దాసరి సురేష్‌ శః సుబ్బారావు మాస్టారు, అన్నపూర్ణ 

శక అర్జున్‌ శక అవసరాల నాగేశ్వరరావు, 

శక షేక్‌.మస్తాన్‌ కామేశ్వరి 

శక కె. శాంతరావు š కాల్లురి వేణు 

శక కోడూరి శ్రీరామ మూర్తి శక తోట గౌరీ శంకర్‌ 

Æ జాషువా Bg జి. లక్ష్మినారాయణ 

శః మహోదయ యజర శక బి. శ్రీనివాసు 

శక తాతారావు X యస్‌. కె.విజయ రంగ 

శక్ర గోపు చందర్రావు శశ గుమ్మలూరి కళ్యాణ్‌ కుమార్‌, స్వర్ణ 

శక సూర్యవంశీ లత 

శః భాస్కర్‌ శక దేవరపల్లి శ్రీను, శారద 

శక ఎం.జాషువా శక దేవరకొండ లత,శివ 

శః కోడూరి శ్రీరామమూర్తి శ జ్యోతుల దుర్గా రావు, 

శక రావెల సోమయ్య, అరుణ ప్రభావతి 

X దాడి గంగాధర రావు z మంథా గాయత్రి, వెంకన్న 

శః దాక్టర్‌ చైతన్య శేఖర్‌ క 

శ దాక్టర్‌ చల్లా రవి శ మౌళి పురోహిత్‌ 
కుమార్‌(మండపేట) kusa S 

శక నక్కా సూర్య నారాయణ శక కొత్తూరు సాయి, బుజ్జమ్మ 

శః చిన్నారి సతీష్‌, పావని కక కుంటముక్కల భాస్కర్‌ 


š నానిబాబు (గొల్లప్రోలు) శక బంగారు రామకృష్ణ 


మేకా సత్యనారాయణ శాస్తి (బాంబు) - ఏక వ్యక్తి సైన్యం 


లాయర్‌ ప్రసన్న 

వంగా గీతా విశ్వనాథ్‌ 
లక్ష్మినారాయణ దత్త 

(మోకాళ్ళ బాబా) 

దొడ్డి రమణ (వైజాగ్‌) 
పూడిపెద్ది రామారావు, లక్ష్మి 
నేమాని బాల సుబ్రహ్మణ్యం, లక్ష్మి 
(తిరుపతి) 

నాళం నాగార్జున 

మేకా ప్రసాదరావు,సుజాత 

మేకా శేఖర్‌, రమ 

మేకా చలపతిరావు, మంజు 
కంధాల శివ, (ీదేవి 

& ఫ్యామిలీ 

పూడి పెద్ది వెంకట్రావు, లక్ష్మి (చెన్నై) 
ఆదిరాజు శరత్‌, విజయ, లచ్చు 
(చచాయి) 

యణమండ్ర సూర్యనారాయణ 
సాన (ప్రసాద్‌ 

చాగంటి విజయ్‌ కుమార్‌,అరుణ 


= 


చాగంటి శరత్‌,స్వప్న 

పీసపాటి శాస్త్రి విజయ & ఫ్యామిలీ 
మంథా రామసేషు, శాంతి 
కొడుకుల రామకృష్ణ, మణి 
గొల్లపల్లి గణేశ్‌ 

మార్పీడి రంగబాబు 

రామకృష్ణ మాస్టారు 

ప్రసాద్‌ మాస్టారు 

పడాల రాజ & ఫ్యామిలీ 
రంగనాథ్‌ అంకుల్‌ & ఫ్యామిలీ 
ఏ వి ఎన్‌ ఎస్‌ కుమార్‌, మంగమ్మ 
ఆగంటి దురా రావు, పి.మధు, 
సత్య ప్రసాద్‌ 

మంథా విశాలాక్షి భగవతి, 
నాగు,మురళి & ఫ్యామిలీ 
అద్దేపల్లి ప్రభు 

జి. నాగేశ్వరరావు 

ఆచంట విజయ 

పెండ్యాల మల్లేశ్వరరావు 
త్రిమూర్తులు 


హమ < 


s: 


